శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సంపూర్ణగ్రంథావళి 


ప్రబంధ రత్నావళి 


సంపాదకుడు 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 





ప్రచురణ 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2014 


కమ వ కి క న కక ల 
601160 9 *6141/1 ౧౧2౦1222 529/1 


110. ౧6||౮|౦౮45 ౧౪౮౦౦౪1005 596169 ౦0. 10/79 


అగ ౧|౧18 ౧9౦6౧/60 


౯151 6011810[0:2014 


౮౦౧165 : 1000 


౧||౦6 ౧5............. 


౧౦19060 0/ 

5గ1[1.64.004! !.గ.5. 

6%600611/6 0౦గ106% 

1106002414 11౧04041 96/౭90౧420౧4౧09, 
11600241-51/ 501 


౧.1.౧... 
5//2/ 00109, 11౧40814. 


౧1౧166 41 
1106008414 11౧4044 06/౭9€00420౧2౧5 ౧౧౪5౩ 
1160814. 


ఓం నమో వేంకటేశాయ 


ముందుమాట 
యం.జి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు, 
తిరుపతి. 


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లో ధార్మిక చింతనను కలిగించడంతో 
పాటు ధార్మికసాహిత్యాన్ని ముద్రించి విశేషంగా ప్రచారం చేస్తున్నది. తిరుమలలో 
వెలసిన అఖిలాండకోటి (బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామిపై 
భక్తిభావనతో రచనలు చేసినవారెందరో ఉన్నారు. వారిలో అన్నమయ్య 
ప్రముఖుడు. అన్నమయ్య, ఇతర తాళ్లపాకకవులు రచించిన సంకీర్తనలనేగాక 
'ప్రాచీనకవుల తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించి పరిశీలించి, పరిష్కరించి 
అచ్చువేసిన పరిశోధకులలో అగ్రగణ్యులు శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. 


సంస్కృతాంధ్రభాషలో విశేషపాండిత్యాన్ని సంపాదించిన శాస్త్రిగారు 
మద్రాసులో కొంతకాలం తెలుగుపండితునిగా పనిచేశారు. తర్వాత మద్రాసు 
ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారంలో పరిశోధక పండితునిగా పనిచేసి 
అనేక [గ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఉత్తమ పరిశోధనగ్రంథాలను 
పరిష్కరించి ముద్రించారు. తిరుపతిలోని తి.తి.దే ఓరియంటల్‌ కళాశాలలో 
ఆచార్యులుగా పనిచేస్తూ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల రాగిరేకులను తొలుత 
పరిష్కరించి రెండు సంకీర్తన సంపుటాలను వెలుగులోనికి తెచ్చారు. ఎంతోమంది 
శిష్యులను ఉద్దండపండితులుగా తీర్చిదిద్దారు. 


యోగివర్యులు, ఉత్తమపరిశోధకులు, బహుముఖప్రజ్ఞాశాలి, కవి, ఆత్మ 
దర్శనులైన శ్రీ శాస్త్రిగారి సాహిత్యసేవను గుర్తించి తి.తి.దేవన్ధానం 2007వ 


7 ప్రబంధరత్నావళి 


సం॥లో శ్వేతభవనంలో “శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్బయపీఠాన్ని” స్థాపించింది. 
ఈ పీఠం స్థాపించిన నాటి నుండి వారు పరిష్కరించి రచించిన గ్రంథాలను 
ముద్రించి ఆంధ్రసాహితీ లోకాని కందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం. 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్బయపీఠం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 
ఇప్పటికే చాలా (గ్రంథాలు ముదించింది. ఈ వరున (క్రవుంలో 
ప్రచురింపబడుతున్న (గ్రంథమే శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంకలనం చేసిన 
“ప్రబంధరత్నావళి. 


ఈ [గ్రంథం తెలుగు సంకలన [గ్రంథాలలో అద్వితీయమైనది. ప్రాచీన 
కవుల కావ్యముల నుండి సేకరించిన పద్యములతో కూడిన ఈ [గంథం 
ఆంధ్రవాజ్బయ చరిత్రకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాచీన తెలుగు 
వాజ్మయంలో మనకు అలభ్యమైన ఎన్నో తెలుగు [గ్రంథాలకు సంబంధించిన 
వివరాలు ఈ సంకలన గ్రంథంవల్ల తెలియవస్తున్నాయి. ఇంతటి ఉత్తమ(గ్రంథాన్ని 
అచ్చువేసినందుకు శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్బయపీఠం అధికారులను 
అభినందిస్తూ, ఈ (గ్రంథాన్ని తెలుగు సాహిత్యాభిమానులందరూ తప్పక 
ఆదరించగలరని ఆశిస్తున్నాను. 


సదా శ్రీవారి సేవలో... 


బం న ట్‌ క గాప్‌ 


ఎ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


అనా 


మనవి 
(ఖీ ప్రభాకర పరిశోధక మండలి ప్రచురణలోనిది యథాతథం) 

శ్రీ ప్రభాకరపరిశోధక మండలి పక్షమున కీ॥ శే॥ వేటూరి ప్రభాకరశాస్త్రి 
గారు మున్ను రచించినవియు6 గూర్చినవియు నగు (గ్రంథములుకొన్ని 
నవ్యములును పునర్ముద్రణములును వెలువడినవి. అవి నేటికి చాలవజకు 
చెల్లిపోయినవి. కొన్ని మాత్రమే, కొలంది మాత్రమే మిగిలియున్నవి. “తెలుగు 
మెజుగు లతో (1948) నారంభమైన త్రీ ప్రభాకరశాస్రిగారి వ్యాససంకలనములు 
పిదప 'మీగడ తజకలు), 'సింహావలోకనము” అను మథిరెండు సంపుటములు 
వెలువడినవి. ఇంకను వారివి ప్రాచీనసాహిత్యమునకును, సంస్కృతాంధ్ర 
కవులచరిత్రకును సంబంధించిన వ్యాసములు కొన్నియును, జానపదసాహిత్యము, 
చరిత్ర శాసనములు, భాష మున్నగు విషయములకు సంబంధించిన వ్యాసములు 
కొన్నియును సంకలన రూపమున ప్రకటింపవలసినవి కలవు. శ్రీ ప్రభాకరశాప్రి 
గారు 1950 కంటె పూర్వము నాలుగాశ్వాసములకు పైబడి రచించిన ఉత్తర 
హరివంశ వ్యాఖ్యానము, వారే పరిష్కరించి యుంచిన పద్యపాఠములతో కూడ 
ప్రకటింప బడవలసి యున్నది. 

ఇంకను నాటకములలో వారి ప్రతిమానాటకము పునర్ముద్రణ భాగ్యమును 
బడసినది. శ్రీ శాస్రిగారు సగమే ఆంధ్రీకరింపగా మిగిలిన భాగమును 
డా॥దివాకర్లవేంకటావధానిగారిచే పూరింపంజేసి 'నాగానందనాటకము ను 
వెలువరించుటైనది. 


ఇంకను వారి భాసనాటకానువాదములు, తెలుగుంజేసిన ప్రహసనములు, 


స్వతం్యత్రములగు నాటికలు కొన్నియును, కలిపి, నాటకసంకలనమొకటి 


71 ప్రబంధరత్నావళి 


వెలువరింపవలసియున్నది. ఇక పద్యకృతులలో “దివ్యదర్శనము' 'కపోతకథి' 
“'కడుపుతీపి మున్నగు లఘుకృతులొండు రెండు పునర్ముద్రణమందినవి. ప్రభాకర 
కవిచూడామణి కృతములైన కావ్యఖండికలన్నియు వారెడనెడ చెప్పిన పద్యావళితో 
పాటు చేర్చి కూర్చిన కావ్యసంకలనమొకటి వెలువడ వలసియున్నది. శ్రీశాస్త్రిగారి 
చాటుపద్యమణిమంజరి రెండు భాగములు ముద్రింప బడినవి. విస్తరింపబడిన 
ద్వితీయ భాగమున ప్రథమ సంపుటముమాత్రమే నేటికి అందుబాటులో నున్నది. 
ద్వితీయ సంపుటముగా రావలసిన సామగ్రితో కూడి సమగ్రమైన సంకలనము 
చాటుపద్యమణిమంజరి తిరిగి ముద్రింపవలసిన అవసరమెంతేని కలదు. ఇట్లే 
వారి “నీతినిధి” వంటి ఉత్తమ వచన గ్రంధములు, “శృంగారశ్రీనాథము” వంటి 
మేటి విమర్శగ్రంథములు పునర్ముదణమందవలసి యున్నవి. ఇట్లే ఇంకను వారి 
రచనలు కథలు - గాథలు, జాబులు -జవాబులు, డైరీలు, (గగ్రంథపీరికలు, టీకలు- 
టిప్పణములు, సమీక్షలు, ఉపన్యాసములు, వ్యాఖ్యలు -విశేషములు, ఆత్మకథ, 
(ప్రజ్ఞాప్రభాకరము. జీవితము-యోగము అను విభాగములతో ననేక 
సంపుటములును, సామెతలు - నానుళ్ళు, గాంధిరామాయణము మున్నగు 
సంకలనములు మజటికొన్నియును క్రమమున ముద్రింప వలసియున్నవి. 


ఇట్లే ఇంకను పలువ్రాతప్రతులను పరిశీలించి పాఠనిర్ణయము గావించి 
ప్రకటనకు సిద్ధముచేసి యుంచిన ప్రాచీనకావ్యములు కొన్ని యున్నవి. “లక్షణోద్దార' 
మను లక్షణగ్రంథవిషయ సంకలనమునకు బృహత్ర్రణాళికను రచించి, సామగ్రిని 
సేకరించి, విశ్లేషించి యున్నారు. అదియు వెలుగునకు రావలసి యున్నది. 


పీఠిక ౪11 


ఇట్లు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి సంపూర్ణగ్రంథావళి ప్రణాళికా బద్ధముగ 
క్రమమున వెలువరింపవలసియున్నది. ఈ రచనాసామగ్రి నంతటిని శ్రీ ప్రభాకర 
పరిశోధకమండలి పరిశమించి సేకరించి, పైని వివరించిన విధమునే విశ్లేషించి 
ప్రకటించుటకు సిద్దపణచియున్నది. తత్ర్రకటనమున కొకప్పుడు కొంత 
యత్నించితిమి గాని ఆ యత్నము ఫలింపలేదు. 


(గ్రంథప్రకటన మనుకొన్నంత తేలిక పనికాదని తెలియును. అది 
మాటలతో జరుగునదియు కాదు. అయినను దీక్షతో వానినన్నిటి నొక 
'క్రమప్రణాళిక ననుసరించి ప్రకటించుట కిపుడు శ్రీ ప్రభాకరపరిశోధన మందలి 
కృషిచేయు చున్నది. 

ప్రథమ ముద్రణము జరిగిన యేంబదియెనిమిదేండ్ల తరువాత నిప్పటికీ 
విలువగల సంకలన[గ్రంథము “'ప్రబంధరత్నావళి” పునర్ముదణమందు చున్నది. 
దీనికై అర్ధింపగా ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీవారు దయతో మూడువేల 
రూపాయలు, రెండేండ్ల వ్యవధిలో, వరడ్జీలేక తీర్చుకోవలసిన విధమున, అప్పుగా 
నిచ్చిరి. దానికి వారికెంతో కృతజ్ఞులము. ఆ పైకముతోనే ఇప్పడీకార్యము నారంభింప 
గల్గితిమి. 

అప్పుతీరి, తిప్పలుదాటి, ఆరుమాసములకొక పుస్తకము చొప్పున వెలువరింప 
గల్దినను పదేండ్లపాటు జరుగవలసినంతపని యున్నది. ఆంధ్రప్రదేశ 
'ప్రభుత్వమును, అకాడమీలును ఈ విషయమై ఉదారముగ ఉచితరీతిని ఆర్థిక 
సహాయమందించి యీ బృహత్మార్యక్రమమునకు చేదోడువాదోడు కాగలవనియు 
వారి తోడ్పాటుతో శ్రీ ప్రభాకరపరిశోధకమండలి తన బాధ్యతను నెరవేర్చి ఆంధ్ర 
పాఠకలోకముయొక్క ఆశయమును తీర్చగలదనియు ఆశించుచున్నది. 


111 ప్రబంధరత్నావళి 


మా కోర్క్మి మన్నించి అడిగినంతనే విలువగల 'భూమికను రచించి యొసగిన 
కళాప్రపూర్ణ, విద్యారత్న శ్రీ నిడుదవోలు వేంకటరావుగారికి హృదయ పూర్వకముగా 
కృతజ్ఞతాఖీవందనము లర్పించుచున్నాము. 


ఈ [గ్రంథము నిప్పుడు ప్రథమముద్రణము ననుసరించి యథా మాతృకముగ 
పునర్శుద్రించుచున్నాము. అనుబంధమున చేర్చబడిన విషయములను అందలి 
సూచన ననుసరించి గ్రంథమున చేర్చితిమి. ఆ కారణమున పద్యసంఖ్యా క్రమము 
మారినదేగాని ప్రణాళిక మారలేదు. అక్కదక్కడ పుటలలో శ్రీశాప్రిగారే గుర్తించిన 
విషయములను అధోజ్ఞాపికలలో పేర్కొంటిమి (పుటలు 5,6,33,106 లోని 
అధోజ్ఞాపికలు మాత్రము మేము క్రొత్తగా చేర్చినవని మనవి.) గ్రంథమున శీర్షికల 
ప్రక్మనగల (ఆం), (జు, (ఇ-అను సంకేతములు ప్రథమ ముద్రణము (వు. 
185-189) లో గల సూచనల ననుసరించి సౌలభ్యమునకై కూర్చబడినవి. ఆ 
యనుబంధములను కూడ యడాపూర్వము [(గంథాంతమున పరిశీల 
నార్థముంచితిమి. ప్రథమ ద్వితీయ ముద్రణములందుగల పద్య సంఖ్యాక్రమము 
నెరుగుటకై పద్యానుక్రమణిక నకారాదిగా సంధానించితిమి. భూమికారచయిత 
పేర్మాన్న పద్యసంఖ్యలు ప్రథమ ముద్రణము ననుసరించినవెే. 


కృతజ్ఞతలు 
ల 
(శీ ప్రభాకర పరిశోధక మండలి ప్రచురణలోనిది యథాతథం) 


ప్రబంధరత్నావళి ప్రకటనమునకై చేయూత నొసగిన ఆంధ్రప్రదేశ సాహిత్య 
అకాడమీవారికిని -ప్రత్యేకముగా అకాడమీ అధ్యక్షులైన డా॥। బెజవాడ 
గోపాలరెడ్డిగారికిని మా కృతజ్ఞత తెలుపుకొనుచున్నాము. 


సరసమైన ధరకు అచ్చుకాగితమును లభింపజేసిన ప్రభుత్వ 
యంత్రాంగమునకు కృతజ్ఞత. 


స్వల్పవ్యవధిలో వడివడిగా అచ్చుపని సాగుచుండగా పద్యపదాను 'క్రమణికల 
నకారాదిగా తీర్చుటలో తోడుపడిన చిరంజీవులు విశ్వమోహన్‌ రాధాకల్వాణి, 
ఆదిత్య, ప్రభాకరులను ఆశీర్వదించి అభినందించుచున్నాము. భూమిక అచ్చు 
అగుచుండగా ప్రెస్సుపనిలో మాకు తోడుపడిన శ్రీ నిడుదవోలు శివసుందరేశ్వర 
రావుగారికి మా కృతజ్ఞతలు. 


(గ్రంథము నీ రీతిని సుందరముగా ముద్రించి వేళకందించిన చంద్రశేఖర 
ప్రింటింగ్‌ వర్క్‌వారికి, ముఖ్యముగా శ్రీ ఏ. వి. రావుగారికిని, మేనేజరు 
శ్రీ లీలాకృష్ణ రాజుగారికిని, శ్రీ కే.యన్‌. సుందరంగారికిని మా కృతజ్ఞతలు 


హైదరాబాదు-28 ప్రకాశకులు 
22-5-76 


ప్రబంధరత్నావళి 


శ్రీ గురుభ్యో నమః 


పీఠిక 
(శీ ప్రభాకర పరిశోధక మండలి ప్రచురణలోనిది యథాతథం) 


ప్రాచీన కావ్యాలంకారములిప్పుడు కొన్ని బయల్పడుచుండుట మన యాంధ్ర 
భాషావధూటి యదృష్టవిశేష మనవచ్చును. చెల్లాచెదరులై లోకమునం 
జేకుజఖుచున్నయట్టి సుకవితాలంకారములు కాలక్రమమున వంకలుదీరిభాషా 
సౌభాగ్యమును బరిపుష్టపజుపగలవు. (క్రాంగ్రొత్తకవనములం గూర్చుటతో 
'బ్రాంబడినకవనముల బయల్పజుచుటయు భాషాసౌందర్యమునకుం బోషకమేగదా! 
గ్రంథరూపమును గైకొనకయ, లోకమున బేకుజుచున్న యాంధ్రకవితా వాజ్మయ 
మపారముగా నున్నది. అందుంగొంత భాషాయోషకుం బాణప్రాయ 
మనందగినదికూడను, నాకిట్టి వాజ్బయమును 'సేకరించుటయందు గోరిక 
కొండంత. ప్రాచీనకవీశ్వరరచితములగు చాటుధారలను బెక్కింటి సమకూర్చి 
చాటుపద్య మణిమంజరి యనుపేర నింతకుముందు సంతరించితిని1. మతజియు, 
నవకము, చవి, చక్క్మన కలిగి యాంధ్రతావాసనల బరిమళించు మధురకవితల 
బెక్కింటి సేకరించి వేటొక (గ్రంథమును వెల్వరింపనున్నాదను*. ప్రాచీన 
కవీశ్వరకృతములై యీనాండు దొరకకున్న ప్రబంధముల నుండి ప్రాచీనులే 
సేకరించియుంచిన పద్యసముదాయమును “*బ్రబంధ రత్నావళొ యనుపేర 
నిప్పుడు ప్రచురించితిని. 





1. చాటు-ప్రథమ భాగము 1914, ద్వితీయభాగము 1922, 1952 (ప్రకాశకులు). 
2. ఇందు '“బాలభాషు అను విభాగము మాత్రమే వెలువడినది. 1930 (భారతి). 
ఇదే ఆ తరువాత (గ్రంథరూపమున వెలువడినది. (ప్రకాశకులు). 


ల! ప్రబంధరత్నావళి 


ఇందలి పద్యములను సంకలనము సేసినవారిర్వురు. ఒకడు పెద్దపాటి 
జగన్నాథధకవి, నారాయణస్తుతి, శంకరస్తుతి, త్రిపురవిజయము, అర్ధనారీశ్వరము 
ననిమొదలువెట్టి యిట్టితెజగున బెక్కువర్ణనాంశముల నేర్చజచుకొని 
యైదాశ్వాసములుగా “*బ్రబంధ రత్నాకర” మనుపేర నీతడు ([గగంథము 
సంధానించెను. పై (గ్రంథమున మొదటిమూండాశ్వాసములు మాత్రమే 
తంజాపురపు సరస్వతీపుస్తకభాండాగారమందున్నది. కడమ[గ్రంథ మెక్కడను గాన 
రాలేదు. వేజొక్కని పేరు తెలియరాదు. అతని సంధానమాంధ్ర సాహిత్య 
పరిషద్భాండాగారము నందున్నది. ఆ సంధానమునకుం బేరు లేదు. మొదలు 
లేదు. తుదలేదు. పరిషత్తువా “రుదాహరణపద్యము లని పేర్ళొన్నారు.. ఈ 
యిర్వుర కూర్పులందలి పద్యములను గ్రుచ్చి యొత్తి నైస్‌ ప్రబంధరత్నావళిని 
[గొత్త వెలయించితిని. పై యిరువుర సంధానము లందుండినను నిప్పటికి 
ముద్రితములై సుప్రసిద్దములై దొరకుచున్న నన్నయాదుల భారతాదులలోని 
పద్యములనిందుం జేకొనలేదు. కవులను గావ్యములందలి పద్యములను గూడ 
నకారాద్యక్షరక్రమమునకుం దార్చితిని. భాషాకవిచరిత్రాద్యపేక్షకుల కీచేంత మిక్కిలి 
సాహాయ్యకమగునని చక్కం జర్చించియే సల్ప్సితిని. ఇర్వురసంధానములు 
వేర్వేబుతెంజగులవి. ఆ రెంటిని జేర్చుటలో విషయానుక్రమణికింజిక్కుకలదు. 
పూర్వోత్తర సందర్భరాహిత్య మిప్పుడే కాక యప్పుడు నున్నది. ఆ కూర్చ్పులు 
కూడం గథాఘటితములు కావు. కావున, నీ మార్పుసేత కొంత చిక్కును 
దీర్చుటయే. 


ప్రయోగరత్నాకరము రంగరాట్ట్టందము మొదలగు కొన్ని లక్షణ 
[గగ్రంథములందుంబ్రాచీనకవికృతములుగాం గొన్ని ప్రబంధములపేళ్లతోం బద్యము 





1. ఇది నాకు శ్రీ కే.వి. లక్ష్మణరావుపంతులుగారి మూలమున వచ్చినది. 
2. ఇది గణపవరపు వేంకటకవిది. తంజాపురపుస్తకశాలలో నున్నది. 


పీఠిక న. 


లుదాహరింపంబడియున్నవి. ఆ పద్యములనుగూడ నీ కూర్పు నందుంజేర్పం 
జూచితిని గాని, యాలోచింపంగా నందసత్యతాసంశయము సంఘటిల్లెను. 
గణపవరపువేంకటకవి ప్రభృతులు కొందజు తమకు సమ్మతములగు కొన్ని 
ప్రయోగములను నిల్వరించుకొనుటకయి తమ లక్షణ(గ్రంథములందు 
లక్షణకల్పనముచేసి లక్ష్యముగా (బ్రాచీనకవీశ్వర కృతులైన ట్లేవో (గ్రంథ 
నామములును, పద్యములును సృష్టించియుందురని తోంచెను. నన్నయ 
ఇంద్రవిజయములోని దట యీ పద్యము. 


క. “అంగజుం డనుమాసటి చ 
క్కంగను రాయంచయేనుంగును నూంకుచుంజే 
చెంగలువ నేజచేంజెలి 
చంగవనడుచక్కింగ్రుమ్మి సరగున నార్చెన్‌” 


విశ్వాస్యమగునా? ఇట్లే భాస్మరునిసునందోపాఖ్యానము, సోముని 
హరవిలాసము, భీముని నృసింహపురాణము మొదలగునవి. కావున, లక్షణ 
(గ్రంథములందలి పద్యముల నిందుంబొందింప మానితిని. అవియెల్ల వేరొక 
కూర్చ్పుగా వెల్లడించెదను. 


పెద్దపాటిజగన్నాథకవి కృష్ణాిమండలమందలి యేలూరునకుం జేరువనున్న 
పెదపాడునందున్నవాండు. తన [గ్రంథము నతండు నీలాచలమందు నెలకొన్న 
జగన్నాథస్వామికంకితము 'సేసినాండు. ఆతనివంశస్థితి మొదలగునవి యీ 
(గంథము ననుబంధమును జూచి యెజుంగునది]*. 


ఇర్వురు సంధాతలును గొంచెమించుమించుగా సమకాలమువారనియే 
తలంపవచ్చును. మనమెథింగినంతలో జగన్నాథకవి యుదాహరించినవారిలో 





1. చూ. ఇందలి యనుబంధము - పుట. 129 ప్రకాశకులు 


ర ప్రబంధరత్నావళి 


మాదయగారిమల్లయ్య, తెనాలి రామలింగయు యును, రెండవసంధాత 
యుదాహారించిన వారిలో నల్లసాని పెద్దనార్యుండును నర్వాచీనులు. 
జగన్నాథ్రకవికంటె నిర్వదేండ్లు రెందడవసంధాత ప్రాచీనుండయిననుం గావచ్చును. 


([గ్రంథమున నకారాద్యక్షరక్రమమున నుదాహరింపంబడిన యధర్వణాదు 
లగు కవులను గూర్చియుందత్తతృతులను గూర్చియు దెలుపందగింన 
నూత్నవిషయములనింక నిందుంగొండొక వివరించుచున్నాండను. ఇందు నెను 
బేర్శొనని వారింగూర్చి భావికాలపరిశీలనములవలనంగాని, నేండే యింతకంటె 
హెచ్చు పరిశీలించియుండిన ప్రాజ్ఞలోకము మూలమునంగాని విశేషవిషయములు 
బయల్చ్పదవలయును. 


అధర్వణాచార్యుండు: 

ఈతనిభారతము లాక్షణికులుదాహరించెదరు. 'తృష్ణాతంతు” అన్నపద్యము 
లక్షణ[గ్రంథమందలిదే. ఈతని యాంధ్ర చృందస్సు నాకు లభింపలేదు. 
వికృతివివకమనియు, త్రిలింగశబ్దానుశాసనమనియు సంస్కృతమున రెండాంధ్ర 
వ్యాకరణ (గ్రంథము లీతనిపేరం గానవచ్చు చున్నవి. ఈ రెండును నధర్వణునిపేర 
నిటీవలం గల్పింపంబడినవే యని యూహ. శన్దేషే సఖండనిర్చింద్వో” రిత్యాది 
లక్షణము లుండుటనుబట్టి యా యూహ యుక్తమ కాందోంచుచున్నది. అరయంగా, 
సంస్కృతమున నున్న యాంధ్రవ్యాకరణములన్నియుం గొంత యసత్యకల్పనముతోం 
గూడినవిగనే కన్పట్టును. రా. బ. కందుకూరు వీరేశలింగము పంతులుగారు: - 


ప్రమాణ మకలంకస్య పూజ్యపాదస్య లక్షణమ్‌” అని వికృతి వివేకమున 
బేర్కొంబడిన యకలంకుండు కర్ణాటక వ్యాకరణమును రచించిన యకలంకుం 





1. జైనులకు -శ్లో ॥ ప్రమాణమకలంకస్య పూజ్యపాదస్య శాసనమ్‌! 
ద్విసంధానకవేః కావ్యం రత్నత్రయమిదం స్కృతమ్‌. 


పీఠిక ర 


దనియు, నాతండు క్రీ శ. 1604 లో నుండెనుగావున నది యహోబల పండితుని 
కాలముననే సృష్టింపబడియె ననియుం గ్రొత్తవెల్వ రించిన కవులచరిత్రమున 
విశేషవిషయము చేర్చినారు. ఇది సిద్ధాంతము కానేరదు. అకలంకుండు 
ప్రాబీనుండున్నాండు. ప్రాకృతవ్యాకరణకర్తలలోం బూజ్యపాదుండు ప్రాచీనతముండు; 
ప్రసిద్దుడు; కై 1490 ప్రాంతమున ' “నౌదార్యచింతామణి, యను ప్రాకృతవ్యాకరణము 
రచించిన శుతసాగరుండు వీరిని బేర్కొన్నాండు. వికృతివివేకమునం బేర్మొానంబడిన 
వారు వీరేలకారాదు? ఆ శ్లోకము లివి:- 


“సమంతభదై రపి పూజ్యపాదైః కలంకముకై రకలంకదేవైః 
యదుక్త మప్రాకృత మర్థసారం త శత్రాకృతం చ శ్రుతసాగరేణ 
శ్రీపూజ్యపాదసూరి ర్విద్యానందీ సమంతభద్రగురు: 
శ్రీమదకలంకదేవో జినదేవో మంగళం దిశతు. 


శ్రీపూజ్యపాదనకలంకసమంతభద్ర 

శ్రీ కుందకుంద జినచంద్ర విశాఖసంజ్ఞాః 
శ్రీ మాఘ నందిశివకోటి శివాయనాఖ్యా: 
విద్యానందిగురవశ్శ మమీ దిశంతు.” 


సమయసంకోచముచే నీ విషయమింతట విడిచెదను. బ్రహ్మశ్రీ మానవల్లి 
రామకృష్ణకవిగారు, 


క. మగణమ్ము గదియ రగణము 
వగవక కృతిమొదటనిలుపు వానికి మరణం 
బగునిక్కమండ్రు మడియందె 
యగుననియిడి తొల్లిటెంకణాదిత్యుందనిన్‌.” 





1. ఇది విశాఖపట్టణమున శ్రీపరవస్తువారి యార్షప్రుస్తకశాలలో నున్నది. 


దగ ప్రబంధరత్నావళి 


అను పద్య మధర్వణాచార్యుని ఛందమందలిదని కుమారసంభవ పీఠిక 
లోంజేర్చినారు. వారు దీని నేదేని లక్షణగ్రంథమును జూచి కైకొనిరో 
యధర్వణఛందమును జూచియే కైకొనిరో చెప్పలేదు. ఇది యధర్వణుని దగు 
నాం డాతండు నన్నిచోడనికంటెందర్వాతివాండగును. మళియు వారే 
(క్రీడా ఖిరామమును ముద్రించుచు దానికి నాందిగా “అంబరసీమందారలు” అను 
పద్యము నతకరించి యది 'యధర్వణుని భారత విరాటపర్వమున మొదటి 
యాశ్వాసము నుండి యొత్తంబడినట్లు వ్రాసినారు. వారుదాని నధర్వణభారత 
విరాటపర్వ ప్రథమాశ్వాస మునంజూచిరేమోగాని యిందు “దామరాజు 
సోమయభరతి మందలిదిగాం గూర్పంబడియున్నది. ఏది సత్యమో? 
అన్నమయ్యంగారు, తాళ్లపాక: 

ఈతండు రా. బ. కం. వీరేశలింగము పంతులుగారి కవులచరిత్ర 
'ప్రథమభాగమునంజేరవలసినవాండు. పదునాల్గవశతాబ్టిలో నించుమించుగా 
శ్రీనాథునికాలమున నున్నవాండు. తిరుపతి తామశాసనమునుండి ఈ 
విషయమెజుంగంబడును. 
అప్పన: 

ఈతండు భోజమహారాజుచే సంస్కృతమున రచియింపంబడిన చారుచర్యను 
దెలుంగు సేసినవాండు. ఏనాంటివాండో తెలియదు. రచనమును బట్టి ప్రాచీనుందని 
యూహించితిని. గ్రంథారంభ మిట్లున్నది. * 


క... ప్రత్యూహబహుళతిమిరా 
దిత్యుండు శ్రీకీర్తి భారతీసంతత సం 
పత్యున్నతుందు శ్రీహరి 
నిత్యుండు నాగాంబయప్పనికిం బ్రియమొసంగున్‌ 





1. ఇది శ్రీముక్తాలప్రభువులగు శ్రీరాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్చర ప్రసాదబహద్దరుగారి 
పుస్తకశాలలో నున్నది. తంజావూరు పుస్తకశాలలో గ్రంథారంభము కొంచెమున్నది. 


పీఠిక య. 


స్‌ విద్వన్నుతుండు భారద్వాజగోత్రుం డా 

పస్తంబసూత్రుండు పరమపుణ్య 

విమలోజ్జ్వలాంగి గోవిందార్యునకుం గుల 
ద్వయ శిరోభూషణధర్మచరిత 

నాగమాంబకుంగూర్మినందనుం డప్పయ 
మణిమౌళి సింగనామాత్యు మేన 

యల్లుండు ధార్మికుండనఘుండు శ్రీవల్ల 
భాచార్యుతమ్ముండు హరిపదాంబు 


గీ. జాతషట్పదుం డదుభయభాషాకవిత్వ 
మాన వైదగ్భుందప్పనమంత్రివిదుండు 
సంస్కృతంబున నొప్పారు చారుచర్యం 
దెనుంగు సేసెం దానెంతయుం దేంటపడంగ 


ట్‌. రాజహితంబుపొంటె సుకరంబుగ వైద్య సునీతిధర్మ ని 
ర్వాజపథానుసారమధురంబుగ నిర్ణరభాషం దొల్లి యా 
భోజునిచేతం జెప్పంబడి పొల్చ్పగు నీ కృతి నూత్నసత్మళా 
భోజుండు మంత్రియప్పన ప్రబుద్దుండు చేసెం దెనుంగు బాసంగన్‌. 


ఎలజ్జియ, కూచిరాజు : 

*సకలకథానిధానమని, కొక్కోకమని యీతని కృతులు రెండున్నవి. 
కొక్కోకము సర్వత్ర దొరకునదియే. ఇందలి సకలపురాణ సారము మూందవది. 
ఇది యింతదనుక లఖభింపలేదు. సకల కథానిధానపుం బీఠికలో నిది 
పేర్ళొనంబడినది. చూడుండు. 





1. ఇది ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో గ్రంథపాతములతో నున్నది. ముద్రింపందగిన 
యుత్తమకావ్యము. ప్రత్యంతరము దొరకలేదు. 


]దగ11 ప్రబంధరత్నావళి 


బ్ర 


శ్రీవత్సగోత్రవారిధి పూర్ణశీతాంశుం 
డగు కూచమంత్రికి నాత్మజుండవు, 
వివిధాష్టభాషాకవిత్వ వాచా ప్రాఢిం 
బూర్వకవీంద్రులంబోలినాండ, 
వఖిల పురాణేతిహాసకావ్యస్కృతి 
చయము రచించిన చారుమతివి, 
మా పినతండ్రియా మల్లమంత్రికిని గొ 
క్మోకంబు సెప్పిన కోవిదుండవు, 


గీ. రసికులభినుతిసేయం బురాణసార 
మనుపమంబుగ నాకిచ్చినట్టి ప్రోడ 
వట్లుగావున నొకటి నిన్నడుగందలంచి 
యిచ్చటికించిల్వబంచితి నెజ్జనార్య! 


కేతన ప్రెగడ :- ప్రయోగరత్నాకరమందు “భాస్కరుని కేతన కాదంబరి” 
అని కలదు. దశకుమారచరిత్రకర్త మానయకేతన కావున నాతండు వేజగును. 
తిక్కన సోమయాజి పితృవ్యుం డొక కేతన కలడు. ఆతని తండ్రి భాస్మరుందే. 
దశకుమారచరిత్రమం దీవిషయము గానవచ్చుచున్నది. అందలి వర్ణనమునుబట్టి 
చూడంగా నా భాస్మరునికేతనయుంగవిగా నెజుంగంబడు చున్నాడు. 


చ. కవితకు ముఖ్యుందీతండనం గామితవస్తువులిచ్చువాండు నా 
నవరసభావకుండితండనన్‌ బురుషార్రపరాయణుందునా 
నవునన రాజనీతివిషయజ్ఞుండితండనం గీర్తిచంద్రికా 
ధవళితదిక్కుండై నెగడె ధన్యుండు కేతనమంత్రి యిమ్మహిన్‌. (దశకుమార) 


కాదంబరీ, దశకుమారచరిత్రములందు రసవత్తరమగు కాదంబరిని వీడి 
రెండవది యగు దశకుమారచరిత్రమునే కేతన తెలింగించుటకుం గారణము 
తతః పూర్వమే యది తెలింగింపంబడియుండుట యగునేమో? తన కృతికిం 


పీఠిక 06 


బతి యగుచున్న తిక్షనసోమయాజికృతులనే పేర్ళొనని యీ యభినవదండి యింక 
నాతనికిం బెద్దతండ్రియగు వాని కృతిని బేర్మొనకపోవుటలో నసందర్భమేమి 
యుందును? కాంబట్టి, యా కాదంబరీకర్త కేతన తిక్కన పెద్దతండ్రి కేతన 
కాంగూడును. ఇంక, నా కువలయాశ్వచరిత్రకర్త కేతన(పైగడ యేతండో? ఇదియెల్ల 
నానుమానికమె. 


కొమ్మయ, నిశ్శంక :- ఈతని వీరమాహేశ్వరము దొరకలేదు. *శివ 
లీలావిలాసము రెండాశ్వాసములు మాత్రము చేకూటెను. 


గంగరాజు (గంగాధరుండు) చిరుమూరి :- రా. బ. వీరేశలింగము 
పంతులుగారు కవులచరిత్ర ప్రథమభాగ పీఠికలో నైరావతచరిత్ర మీతని కృతిగా 
వ్రాసినారు. ఐరావతచరిత్రప్రతులు రెండు నె నెజుంగుదును. రెండింటను 
పీఠికాగద్యములు లేవు. కృతిమంచిది. చిన్నది. కథ భారతేతిహాస ప్రసక్తము. 
కాని, సంస్కృతాంధ్రభారతములం దాకథ గానరాదు. కర్ణాటభారతమందు మాత్ర 
మున్నది. ఆంధధ్రమున వేజుగ నున్న యీ కృతి యత్మర్భకమో నా కెజథింగరాలేదు. 
గంగరాజుకృతి యని మీ రెట్లువ్రాయంగల్లితిరని శ్రీ వీరశలింగముపంతులవారికి 
వ్రాసి కనుంగొంటిని. శ్రీరామకృష్ణకవిగా రపూర్వవాజ్మయ పరిశోధనమను పేరం 
'బ్రచురించిన యుపన్యాసమునం జూచి వ్రాసితిమని బదులు వ్రాసిరి. *కవిగా 
రట్లుపన్యసించినచో నాధార మేమో? తెలియవలసి యున్నది. 





1. ఇది నాదగ్గజనున్నది. తప్పులకుప్ప. ఆరంభము రెండు కాగితములు పోయినవి. 
మచిలీపట్టణములోనున్న యిమ్మానేని వీరేశలింగమునాయని గారి వలనం 
జేకూటినది. 

2. ఒకటి ప్రాచ్యలిఖితపుస్తకశాలలో నున్నది. వెజొకటి విశాఖపట్టణమున శ్రీపరవస్తు 
వారి యార్షప్రస్తకశాలలో నున్నది. 

3. శ్రీవేశలింగముపంతులుగా రన్యదీయములగు విషయములనేకములు స్వకపోల 
సాధితములట్లు కవులచరిత్రమునం జేర్చినారు. ఆయా విషయముల కాకరము 
తెలుపకుండుట భావిపరిశీలకులకుం జిక్కుంగల్లించును. 


ల ప్రబంధరత్నావళి 


చిక్షయ, చందలూరి :- నాచికేతూపాఖ్యానము నిర్వురు తెల్లున 
రచియించినారు. ఈతండును, శ్రీనాథునిబావమజింది దగ్గుంబల్లిదుగ్గనయును, 
ఈతందేనాంటివాందో? దుగ్గన నాసికేత (నాసికా-ఇత) పదమును (బ్రాసమున 
“సి వచ్చునట్లు సవ్యుత్పత్తికముంగా బేర్కొనుటచే నట్లే ముదించితిని. ఉ 
పనిషత్తులయందు నాచికేతుపదమే కన్పట్టును. దుగ్గనకృతి శివకాంచీమాహాత్యము 
దొరకలేదు. *నాసికేతోపాఖ్యాన మున్నది. 


చౌడయ, గంగరాజు :- కసువామాత్యున కంకితముగా నొక సాముద్రిక 
మున్నది. అది యీతని దగునో? ఈతం దేనాంటివాండో? నంద(న) చరిత్రము 
దొరకలేదు. 


తిక్కన - విజయసేనమునందలిదని యిందు వైశ్యవర్ణనము (156-వ 
పద్య్ర)మున్నది. ప్రబంధమణిభూషణమున నీ క్రిందిపద్యము తిక్కన విజయ 
'సేనములోని దని శ్రీకవిగారు వ్రాసినారు. 


పీ. _ అమ్మెద ననినం బద్మాక్షుకౌస్తుభ మైన 

వెజవక కొనియెడు వెరవు గలిగి, 

విలువ యిచ్చెద మని వేండినం బులిజున్నుం 
గమృపసిండియు నమ్మం గలిగి, 

యేవస్తు వెంతప్రొద్దెందజు చనుదెంచి 
యెంతటి కడిగిన నెదురం గలిగి, 

తమయింటలేని యర్థము లర్థపతియింట 
నైన వెదకిన లేవనుట గలిగి, 





క్షే ప్రాచ్యలిఖితపుస్తకశాలలో నున్నది. 


పీఠిక లర 


గీ. తమ కులాచారవర్తన క్రమముకొజకు 
నంగడుల యొప్పునకును బేహారి మాట 
గాని లాభమునకు నాట గాదనంగ 
వజలుదురు పురవరమున వైశ్యవరులు. 


ఇదియువైశ్యవర్ణనమే. రెండుపద్యములును విజయసేనమందలి వేయగునా? 
తిమ్మయ్య, కుంటముక్కల. - 'ఈతని శైవాచార సంగ్రహము దొరకియున్నది. 


త్రిపురాంతకుండు. రావిపాటి.- ఈ కవీశ్వరునికృతి యుదాహరణము 
మాటత్రమే సమగ్రముగా దొరికియున్నది. తారావళి, అంబికాశతకము, 
(ప్రేమాభిరామము దొరకలేదు. క్రీడాఖిరామమునకు సంస్కృతమైన ప్రేమాఖి 
రామమును రచియించుట చేతనే యేమో యీతని గూచిరాజు-ఎజ్జియ యిట్లు 
తన కొక్కోకమునం బేర్కొన్నాండు 


సీ-గ్సీ ముని సనత్ముమారు ధనద తనూభవు 
నాశ్వినుల జయంతు నభినుతించి 
పృథివి రావిపాటి త్రిపురాంతకాది శృం 
గారకవులనెల్ల గారవించి. 
(ప్రేమాభిరామము శృంగారకావ్యమే యగును గదా! రామకృష్ణకవి గారు 


త్రిపురాంతకుండు మదనవిజయమను కామశాస్త్ర గ్రంథమును (వాత్స్యాయన 
సూత్రములకుం దెలుంగంట) రచియించెనని వ్రాసినారు.* దొరకినంతవజకుం 





కే ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నది. 
2. తంజావూరుపుస్తకశాలలో నున్నది. శ్రీరామకృష్ణకవిగారు ముద్రించినారు. 
3. క్రీడాఖిరామపీఠికాదులు చూడుండు. 


లల] ప్రబంధరత్నావళి 


బరికింపంగా నీతని యాం(ధ్రకవిత యతిప్రశస్తముగా నున్నది. ఈ క్రింది రెండు 
పద్యములుగూడ నంబికాశతకమందలివి. శే 


చ. బెడంగగు రత్నదర్పణముం బేరిన వెన్నెల పోసి నిచ్చలుం 
దుడువక పాలసంద్రమునం దోంచి సుధాకరుమేనికందుం బోం 
గడుగక నేరెటేలు సితకంజము ముంపక నైజకాంతితోం 
దొడరినం దల్లి! నీ మొగముతో సరిపోల్చ్పంగం జాలు నంబికా! 


టి. టెప్పలబోరుందల్పు లిసిజింతలువాజటిడదుచూపుం గుంచియం 
ద్రిప్పి తళుక్కనం దెజచి తిన్ననిమోమునం గాయువెన్నెలల్‌ 
ముప్పిరిగొన్నవేడుకలు మూంగిన సిగ్గసియాడం బ్రీతి నీ 
వప్పరమేశుం జూచి తనువర్ధముం గొంటి పొసంగ నంబికా!” 


నరసింహభట్టు, ఆమడూరి. - ఈతని షోడశకుమారచరిత్రము దొరక 
లేదు, కాని, వేజొక కవి, వెన్నెలకంటిసూరనకుమారుం, డన్నయామాత్యుండు 
రచియించిన షోడశరాజచరిత్రమొకటో దొరకినది. శ్రీబహుజనపల్లి సీతారామా 
చార్యులుగారు శబ్దరత్నాకరమున షోడశకుమారచరిత్రమొకటి యెల్లనకృతముగా 
నుదాహరించినారు. వారుపరికించిన యా ప్రతి యెక్కడ నున్నదో? 


నాగనాథుండు, పశుపతి. - ఈతండు వెన్నెలకంటిసూరనకంటెం బ్రాచీనుందే 
కావలెను. శ్రీ వీరేశలింగముపంతులుగారు వెన్నెలకంటిసూరన (విష్ణుపురాణకర్త) 
కాలము క్రీ. 1480-90 ప్రాంతమని యసమర్థసాధనములతో సిద్దాంత 





1. ప్రయోగరత్నాకరమునందున్నవి. మా.రా. కవిగారు ఉదాహరణ పీఠికలోం 
గూడ నుదాహరించినారు. మొదటి పద్యము నర్ధ మసందర్భముగా నున్నది. 
తుడువంగ, కడుగంగ, ముంపంగ, తొడరినతల్లి, అనియుండంగూడును. 

2. ఇది నా దగ్గజ నున్నది. (గగ్రంథపాతములతో నిండి యందదుకులుగా నించుక 
మాత్రమున్నది. 


పీఠిక లర 


పథిచినారు. కాని, తతృతిపతి యగు *బసవయ రాఘవుడు క్రీ. 1526-29 
ప్రాంతమున నున్న వాండగుటచే నాతండంతకుం గొంత తర్వాతివాండగును. 


నన్నిచోడండు. - ఈ కవికాలనిర్దయాదికమును గూర్చి పెక్కురు 
చర్చించియున్నారు. అన్నిచర్యలపర్యవసానము నింతే. ఈకాలమువాందని 
నిర్ధారించుటకుం దగిన సాధనములు లేవు. శ్రీచిలుకూరి వీరభ(ద్రరావుగా 
రాంఢధ్రులచరిత్రమున నిట్లు వ్రాసినారు. *క్రీ. 925-40 సం. ప్రాంతమున 
నున్నయీసత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తనకుమారసంభవకావ్యమున నీ క్రింది 
పద్యములోం బేర్శొని యున్నాండు. 


క. మును మార్గకవిత లోకం 
బున వెలయంగ దేశికవితం బుట్టించి తెనుం 
గు నిలిపి రంధ్రవిషయమునం 
జన సత్యాశయునిం దొట్టి చాళుక్యనృపుల్‌. 


దీనింబట్టి నన్నయభట్టారకునకు నూజేండ్లకుం బూర్వమే యాంధ్ర కవితాసతి 
వర్ధిల్లుచున్నదని స్పష్ట మగుచున్నది.” 

శ్రీవీరభద్రరావుగారుగాని మఖజియెవరుగాని, నన్నిచోడండు నన్నయ కంటెం 
బ్రాచీనుందని చెప్పంజూచుటకును, గావచ్చునని లోకము విశ్వసించుటకును న్‌ 
పద్యమే ప్రధానాధారముగా నున్నది. శ్రీరామకృష్ణకవిగారు ప్రచురించిన 
కుమారసంభవపు ముద్రిత ప్రతిలో నీ పద్యమిట్లున్నది. 1909 సం॥ దీనిని 
ముద్రించినారు. అప్పు డీపద్యమునకు వారుపాఠాంతరమును జూపలేదు. వారి 
యచ్చునకు మాతృక యెక్కడిదో చెప్పను లేదు. కాని, తంజాపురపుసరస్వతీ 





1. బసవయరాఘవుని శాసనము. (బట్టర్వర్తుగారి శిలాశాసనముల వాల్యూము 2 
లో, నెల్లూరు జిల్లా, కనిగిరితాలూకా శాసనములలోం జూడుండు) 


లర ప్రబంధరత్నావళి 


పుస్తకభాండాగారమునం దాటియాకులపై వ్రాయంబడిన కుమారసంభవపుంటబ్రతి 
యున్నది. అక్కడం దక్క నింతవజకుం బ్రత్యంతర మెక్కడను మనకుం గనరాదు. 
వినరాదు. ఆ పుస్తకములోం బైపద్యమిట్లున్నది. 
క. మును మార్గకవిత లోకం 

బున వెలయంగ దేశికవితం బుట్టించి తెనుం 

గును నిలిపి రంధ్రవిషయం 

బునంజనం జాళుక్యరాజు మొదలుగం బలువుర్‌. 

కవిగారికి “చన సత్యాశయునిం దొట్టి చాళుక్యనృపులొ” అన్న పాఠమెక్కడ 

నుండి వచ్చినదో! వారింకనెక్కడి ప్రతి సంపాదించినారో! ప్రథమ భాగమును 
ముద్రించునప్పటికి వా రీ తంజావూరుప్రతి నెఖుంగనే యెజుంగరు గావలయు. 
ఎలింగి యుందురేని యనర్హమగు నీ పాఠమును జూపకుండుట కేమికారణము? 
తంజావూరుపుస్తకశాలలో నన్నిచోడని కుమారసంభవమున్నదని యెల్లరు నెటింగిన 
తర్వాత క్రీ. 1914-లో వీరు ప్రచురించిన కుమార సంభవపు రెండవభాగమున 
“చాళుక్యరాజుమొదలుగంబలువుర్‌” అనుపాఠాంతరమున్నట్లు తెలిపిరి. కాని, 
యిప్పుడయినను దంజాపురపుం బుస్తకమును వీరు చూచినట్లు వ్రాయలేదు. 
కావున, నీ పాఠము మటియొక్క ప్రతిలోంజూచినారేమో! అత్యూహ లెందులకు? 
తంజావూరుపుస్తకపాఠము మాత్రమే మనకిప్పుడు (్రాహ్యము. శ్రీకవిగారిపాఠము 
గల మాతృక బయల్పడువజకును, అట్టిప్రత్యంతరము బయల్పడెనా యది 
పాఠాంతరముగాం గూర్చుకొందము. ఇంకం “జాళుక్యరాజుమొదలుగ” నన్నప్పుడు 
రాజరాజనరేంద్రుందే యేల కారాదు? చోడండు నన్నయకంటెం బ్రాచీనుండనుట 
కాధారములు తగినవి లేవు. శ్రీవీరేశలింగము పంతులుగారు నన్నిచోడని 
భాషాప్రయోగములనుగూర్చి చేసిన యాక్షేపములు నిలువంజాలనివి. * వానినెల్ల 





1. ఆంధ్రకవుల చరిత్రము 1 భాగము. 


పీఠిక లర 


నిర్వచించుట కిక్కడ స్థలము చాలదు. పాల్ఫురికి సోమనాథుండు 1180 
ప్రాంతముల నున్నవాం డను పంతులవారి సిద్ధాంతము పోలును. నన్నిచోడం 
దడంతకు ముందటివాండో వెనుకటివాండో సిద్ధాంత మేర్ప్చడలేదుగదా! ఈ 
యిర్వురిలో నొకనిపుస్తకము నింకొకండు చక్కంగా సంగ్రహించుకొన్నాండు. ఇది 
చదివిచూడుండు! 


ద్వి. _ నెట్టన నేలకు నింగికి సూత్ర 
పట్ట 'మోంకాళ్లకు బట్టతలలకు 
ముడివెట్టం దననీడ గడవంగం బాజ, 
వడి నెండమావులకడగళ్లు కట్ట, 
పాయక రెండుగాం బారెడునీరు, 
వేయం బుల్టున్ను గోరో యని యమ్మ, 
జానార యొలువం జట్రాతిపైం గ్రుంక 
నేనుంగుపురు డోమ నిసుము త్రాద్చేన, 
లఅలిగొన దెసలు తాళములు వాయింపం 
జెలంగుచు రోంకటం జిగురులు గోయ, 
కలి వెన్న పుచ్చం గొండలు దొంతింబేర్చ 
నిలమంచుంగుంచానం గొలువ రేంబవలు 
సేయ నాకసమునం జిత్రరూపములు, 
వ్రాయ వాయువుం బట్ట వడగళ్లుగుళ్లు 
గట్ట వెన్నెలగుంపుగాం జేయవచ్చి 
పుట్టినప్పుడె నేర్చు బుద్ధులప్రోంక. 
నేలయు నింగియుం దాలముల్‌ వాయింప 
నెందడమావులం బట్ట బండతలయు, 


బ్ర 


])లరగ ప్రబంధరత్నావళి 


(మోంకాలు ముడదివెట్ట రోంకటం జిగుళులు 

గోయం జట్రాతిపైం గ్రుంగ నిడుపు, 
లేక చిత్రము వ్రాయ నాకాశమునం దాంప 

రము నిడ మంచుం గుంచములం గొలువ, 
నేనుంగుపురు దోమ జానార గొన గాలి 

గంటిడ నిసుమున గట్టు దాల్బ, 


గీ. నీరినడుము దెంప నేలం దెన్నుండి చే 
వెల్పంగలియుం ద్రచ్చి వెన్న గొనంగం 
గడవ నేర్పు గలిగి కందువు మా నెండై 
కత్తిగంటులయిన యత్తగంతు. కుమా. భా. 2-185 


ఇట్లీ యిర్వురగ్రంథములనుండియు వలసినన్ని సంవాదములు చూప 
వచ్చును. సులువుగా ద్విపదలో సోమనాథుండు కూర్చంగా నన్నెచోడండిట్లు 
సీసపద్యమునం జేర్చుకొన్నాందేమో! సుసూక్ష్మముగా నీ యిర్వురకృతులను 
బరిశీలించినచో నీ విషయము బయల్పడంగలదు. భాషావ్యుత్పత్తిలోం జోడండును 
సోమనాథుండునుగూడ సమధికులేయని యా యాగ్రంథములం జక్కం జదివి 
యెొఖింగినవారు భావింతురని నా నమ్మకము. 


పెద్దిరాజు, పొన్నాడ. - ప్రబంధమణిభూషణపుం బీరికలో శ్రీరామకృష్ణకవిగారిట్లు 
వ్రాసిరి. “విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణియుం* 'బ్రద్యుమ్నచరితయు 
రచియించెను. రెండవకృతిచాలం బ్రౌఢ మయినది. దానిలోనుండి 118-వ పద్యము 
మాత్రమే (గ్రహింపంబడినది. ”కావ్యాలంకారచూడామణి కర్తయింటిపేరు “విన్నకోట” 





1. కావ్యాలంకార చూడామణి 7 ఉల్లాసములు మాత్రము ముద్రింపబడెను. ఇంకను 
మజటికొంత గ్రంథము ముద్రింపంబడవలసియున్నది. 


పీఠిక వ. 


గదా! ప్రద్యుమ్నచరిత్ర కర్తయింటి పేరు “పొన్నాడ” యని యిందున్నది. కవిగారిట్లు 
'వాయుటకేమి యాధారమో? ప్రద్యుమ్నచరిత్రము వారికడ సమగ్రముగానుండెను 
గాంబోలును. లేనిచో నదిచాలం (బౌధమయినదనియు నన్నూటయేంబదికిం 
బైపదడిన పద్యములు యత్మర్భకములో, యేకృతులలోనివో తమకెజుంగ 
రాకపోయిన, యా ప్రబంధమణిభూషణమున, 118-వ పద్యమొకటి మాత్రమె 
ప్రద్యుమ్నచరిత్రమునుండి (గగ్రహింపంబడినదనియు నెట్లు చెప్పంగల్గుదురు? 
కవిగారు ప్రబంధమణిభూషణమనుపేరుతోం బ్రచురించిన సంధానమునకుం 
బతులు నాల్లయిదు తంజాపురపుం బుస్తకశాలలో నున్నవి. కాని, వానియందు 
లేని పద్యములనేకములు వీరి ముద్రణమునం జేరినవి. వీరే యే ప్రతులను బట్టి 
యా(గ్రంథమును ముద్రింపంగల్లినారో తెలియదు. 


పోతరాజు. - ఈతండొక 'బేతాళపంచవింశతి” రచియించెనట! శ్రీరామకృష్ణ 
కవిగారు తమకు దొరికిన కవిభల్లటుని విక్రమార్మ చరిత్ర బేతాళ పంచవింశతి 
యందలివని యుదాహరించిన పద్యములు కూచిరాజు ఎజ్జియ రచించిన 
సకలకథానిధానమందలి బేతాళపంచవింశతి కథలలోనివే. ఇటీవల నొక 
బేతాళపంచవింశతి భాగముదొరికినది*. అది యతృతియో? 


మల్లయ, నంది. - ఈతండును ఘంటసింగయయును గలసి జంటకవులు 
గదా! అఖఘోరశివాచార్య దక్షిణామూర్తిశివాచార్యులకు వీరు శిష్యులు. 
విద్యానగరమున “శివాచార్య” పఠమొకటి యా కాలమునందుండెను. అందు 
వైరాగ్యశివాచార్య, అఘోరశివాచార్య, దక్షిణామూర్తిశివాచార్యాదు లధిష్టాతలు. 
అఘోరశివాచార్యాదుల కృతులు శైవాగమ[గ్రంథములు శైవతత్వామృతాదులు 
'పెక్కులున్నవి. లక్షద్వయాధ్యాపకుండట యఘోర శివుండు. మా.రా కవిగారు 





కు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నది 


న... ప్రబంధరత్నావళి 


క్రీడా ఖిరామపీఠికలో *......అవి రుచ్యములుగావని నందిసింగనయు ఘంట 
మల్లయయు-(ఇంటిపేర్లుంబేర్లును దార్మారు.) గలసి యార్వీటి తిమ్మరాజున 
కంకితముగా షష్టస్మంధమును శృంగార షష్టమనుపేరుతో రచించిరి” అని 
వ్రాసినారు. నందిమల్లయ ఘంటసింగయలు ప్రసిద్ధులు. వారుగాక వీరువ్రాసిన 
విధముగాంగూడ నిర్వురున్నారా? ఏమో? లక్షణ[గ్రంథకర్తలు రాచమల్లువారి 
శృంగారషష్టమని యుదాహరింతురు. ఇదియెట్లో? ప్రయోగ రత్నాకరమున 
శృంగారషష్టమందలిదిగా నీ పద్యముదాహృతము. 


ఉ.  చందాంశు ప్రభవీక్ష తిమ్మయతనూజా! తిమ్మ! విధ్వస్త పా 
షండంబైన త్రిలింగభాగవత షష్టస్మంధభాగంబు నీ 
కుండక్కెం జతురాననత్వగుణయుక్తు ల్మీణ వాణీమనో 
భండారోద్ధతి చూఅకారబిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్‌. 


ఈ సంధానమున మలయమారుతము సర్వయ షష్టస్మంధ ముదాహరింపం 
బడినది. 
రామయ్య, ఆంధ్రకవి:- వాసిరాజు రామయ్యయు నీతండు నొక్కండో వేజో? 
ఈతండు ప్రాచీనకవులను మాత్రమే స్తుతియించినాండు. అందు, “ధందోనిబంధన 
చాతురీధారేయ వాగ్ధామువేములవాడఖీము” ననుచున్నాండు- లాక్షణికులుగూడం 
బెక్కురు కవిజనాశ్రయము వేములవాడ భీమకవి రచితమని యుదాహరించెదరు. 
క. _ చను నుత్తమగండాథ, 

ర్వణ హనుమదనంతకవిరాక్షస జయదే 

వ నుతశ్రీధర గోక, 

ర నీలకంఠాది భీమనచ్చందంబుల్‌ 


అనంగా “దశవిధచ్చందములు.” రంగరాట్బందస్సు. 


పీఠిక రం 


ఈ విషయము మిక్కిలి సందిగ్ధముగానే యున్నది. ఖీమకవియే రచియించి 
కోమటియగు మల్లియరేచనిపేర (బ్రకటించెనని నానుడి! ఆ కోమటి మిక్కిలిగా 
నందు బ్రశంసించుకొనంబడినాండు. వేములవాడ భఖీమకవియే కోమట్లను 
బడందిట్టినాడు, వనుండు; 


ఉ. కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసములేద, యింటికిన్‌ 
సేమమెథింగి చిచ్చిడినం జెందద పాపము, వానినెప్పు డే 
నేమజుపాటున న్మృజియు నేమియొనర్చిన లేద దోస, మా 
భీమునిలింగమాన! కవిభీమునిపల్కులు నమ్మియుండుండీ. 


చ... గొనకొని మర్యలోకమునం గోమటి పుట్టంగం బుట్టెం దోన బొం 
కును గపటంబు లాలనయుం గుత్సితబుద్ధియు రిత్తభక్తియున్‌ 
ననువరిమాటలున్‌ బరధనంబును గ్రక్కున మెక్కంజూచుటల్‌ 
కొనుటలు నమ్ముటల్‌ మజియు గొంటుదనంబును మూర్ధవాదమున్‌ 


లేములవాడభీమన ఇట్లు సెప్పంగా వేజొకకవి దాని నిట్లు ప్రశం సించినాండు. 


జ లేములవాడభీమ! భళిరే! కవిశేఖరసార్వభౌమ! నీ 
వేమని యానతిచ్చితివి యిమ్ములం గోమటి పక్షపాతివై 
కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లేద యంటివా 
కోమటి కొక్కటీక “పదిగొన్న ను ధర్మమె ధర్మపద్ధతిన్‌ 


కోమటి సొమ్ముందిని కృతినమ్ముకొని యాతని నెంతోపెద్దగాం బ్రకటించిన 
కవినోరే యా కోమటి కొలము వారినిట్టు తిట్టునా? ఏమో? కృతిచెప్పించు కొని 





1. ఈ పద్యమున లేములవాడయనియె కలదు. తక్కిన భీమకవి చాటువు 
లన్నిటిలోంగూడ లేములవాడ యను పాఠమున్నది. ఇది ప్రయోగరత్నాకరమున 
నుదాహరింపంబడినది. 


006 ప్రబంధరత్నావళి 


వెల్లడించుకొని తుదకుం గోమటి ద్రోహముచేయంగా దిట్టినాందేమో! ఏమో 
ఊహలెందులకు? “ఫఘనుందన్‌ వేములవాందవంశజుండ” నిత్యాదిచాటు 
పద్యములకుం బ్రసక్తుండగు భీమకవి కవిజనాశ్రయకర్త కానేరందనియే నాతలంపు. 
ఆతండు శివభక్తిపరాయణుండు. ఐతిహ్యములు, చాటుపద్యములు, నితరక 
వికృతస్తుతులు, నీ విషయమును రాద్ద్ధాంతపజుచుచున్నవి. పార్వతీపరమేశ్వరులే 
తమకుం దల్లితండ్రులనుట శైవులసంప్రదాయము. “ధర నుమా మాతా, పితా 
రుద్ర యనెడు వరపురాణోక్తి నీశ్వరకులజుండ ... బసవని వుత్తుండ 
బసవగోత్రుంద”* పాల్కురికి సోమనాథుండు. 


“ఇట్లె ఖీమకవియుం దాక్షారామభీమేశనందనుండ” నని చెప్పికొన్నాండు. 
ఇంకం గవిజనాశయకర్తగా గ్రంథమున నెజఖుంగంబడు రేచనజైనుండు. శైవులకును 
జైనులకును బ్రచండవిద్వేషము. వీరికి వారికి నాజుచాళ్లపెట్టు. మతమున 
విశ్వాసము, పట్టుదల, నెట్టుకొని యున్న యా కాలమున మాజుమతము 
వానిపేరంగృతిని వెల్లడించుటయేకాక యందుం దనకు మిక్కిలి విద్వేషింపందగిన 
యా మాజుమతపు దేవరనుబ్రశంసించుటయు 'భీమేశనందనుండ' నని చెప్పుకొను 
స్వమతాఖభిమానికి భీమకవివంటివానికి సంభవింపదు. కవిజనాశయమున 
జినదేవతాప్రశంసయే కాక స్తోత్రముకూడ నున్నది. *శ్రీ జయంతిరామయ్య 





1. కం. వీ. కవులచరిత్రమున, “దీనినిబట్టి సోమనాథుండు లింగార్యుని ఛాత్రుండయి 
నట్టును బసవేశుని పుత్రుండయినట్టును గనంబడుచున్నాండు” అని యుండుట 
సరికాదు. 

2. కవిజనాశయము శ్రీరామయ్యపంతులుగారిచేం (బకటింపంబడినది. అందు 
రెండవపద్యమున “పరహితచరితుండ నాంధ్రపదభక్తిమెయిన్‌” అనుపాఠ మున్నది. 
ఒక పత్రికలో 'జితేంద్ర యని యున్నదనియు, నది కవి సమ్మతమైనచో 
“జినేంద్రియని యుండవలెననియు వారు వ్రాసిరి. అనేక తాళపత్రప్రతులలో 
“జినేంద్రియన్నపాఠ మున్నది. 


పీఠిక లలల 


పంతులుగారు దక్షిణదేశమున దొరకిన యొక్మప్రతిలో మాత్రమున్నవని యేడు 
పద్యము లవతారిక యనుపేర గవిజనాశయమునం (బబ్రకటించినారు. ఇంచు 
మించుగ ముప్పదినలువది కవిజనాశయపుం దాళపత్రప్రతులాంధ్రదేశమునను 
దక్షిణదేశమున బరిశీలించితినిగాని యా పద్యములు నా కెందుకు గానరాలేదు. 
పంతులుగా రాపద్యములనుగూర్చి యిట్లువ్రాసినారు. *ఈ యవతారిక యొక్క 
ప్రతిలో మాత్రముండుటచేం టబ్రక్షిప్తమని తోంపవచ్చును గాని, కవితావైఖరిని 
బట్టిచూడ నది ప్రక్షిప్తము కాదనియే నా నమ్మకము.” పంతులుగారి యీ నమ్మక 
మసమర్థమని నా నమ్మకము. అనంతునిచ్చందమందలి మొదటిపద్యమే 
యీషద్భేదముతో నీ యవతారికకు మొదటి పద్యముగా నున్నది. 


క. శ్రీవల్లభు యతిగణ సం, 
సేవిత పాదారవిందుం జింతితఫలదున్‌ 
భావజగురు నలఘు చం, 
దోవినుతు మురారి భక్తితో వినుతింతున్‌. 


లేకపోయినను భీమేశ నందనుండగుభీమకవి యిట్లు “మురారి నిష్ట 
దైవముగా స్తుతియించు నని నమ్మరాదు. కాన, యిది యాతనిది కానేరదు. 
ఇంక రెండవపద్యము: 


క. శ్రీకరముగ రేచనపై 
లోకంబున సుకవివరులు లోలతం బొగడన్‌ 
బ్రాకటముగ నీఛందము 
లోకంబౌ ననంగం దెలుంగులో నొనరింతున్‌. 


ఇందు (బాసమునకై 'శ్రీకరముగి *లోకంబున) “'ప్రాకటముగి 
'లోకంబౌననంగం నని నాల్గుపడిజాళ్ళు పడినవి. యతికై 'లోలతి వచ్చినది. 
కవిజన్యాశతయమందలి శైలికి నీ పద్యముల శైలికిని బోలికయే లేదు. ఈ 


లలల ప్రబంధరత్నావళి 


ఛందము తెల్గులో నొనరింతునని రచింపబోవువాండెట్లు చెప్పంగూడును? 
రచింపంబోవు దశలో 'నీఛందమనుటకుం బొసంగుంబాటెట్లు? కవిజనాశయ 
మును బరించినం కవితాలుబ్బుందెవండో దాక్షిణాత్యుం డిటీవల నీ యవతారిక 
నైతిహ్యమును బట్టి కూర్చినట్టీ పద్యమే చెప్పక చెప్పుచున్నది. ఇట్టికవితా 
వైఖరినిబట్టి చూచి యట రామయ్యపంతులుగారిది వ్రక్షిప్తముకాదని 
నమ్ముచున్నారు. ర్‌ జ్‌? పద్యములుగూడ నస్వరసమగు కూర్పుతో 
నున్నవి. మజియుం బంతులుగారు, 


క. పరంగిన విమలయశో భా 
సుర చరితుండు భీమనాగ్రసుతుం డఖిలకళా 
పరిణతుండయ్యెను భూసుర 
వర ప్రసాదోదిత ధ్రువశ్రీయుతుందై” 


క. _ అసమాన దానరవితన 
యసమానోన్నతుండు వాచకాభరణుండు ప్రా 
ణసమాన మిత్రుం డీకృతి 
కి సహాయుండు గా నుదాత్త కీర్తి ప్రీతిన్‌. 


అని (గ్రంథమందుండవలసిన పద్యములను సాధుపాఠములుగల 
సముచిత ప్రతుల తోడ్పాటు లేమిచేం గావలయు, “విమల యశోభాసుర 
నిరతుండు” “భూసురవరుండు ప్రసాదోదితధ్రువభ్రీయుతుందై' “యాచకాభరణుండు” 
నను నప పాఠములతో (గ్రహించి “ఈ పద్యములనన్వయముగా నుండుటచేత 
నందుం బేర్శొనంబడిన భీమునకును (గంథమునకును గల సంబంధ మిట్టిదని 
నిర్ణయింప వలను గాకున్న” దని పీఠికలో వ్రాసి ప్రక్షిప్తములట్లు గ్రంథమునం 
జేర్చక (క్రిందం గూర్చినారు. పైవద్యము లనన్వితములు గావు. 
(గ్రంథమునంగూర్చుకొని చూచి నచోందేటపడంగలదు. పాఠము తప్పుగా 
నున్నప్పుడు సమన్వయ మెట్లేర్పడును? 


పీఠిక వ. 


మథఠియు, రామకృష్ణకవిగారు భీమకవిదేశము నైజాం రాష్ట్ర మందలి 
లేములవాడయగునో యని నీతిశాస్తముక్తావళి పీఠికలోం దెలిపినతలంపును 
రామయ్య పంతులుగారు కొన్ని యుపపత్తులతోం బొందించి బలపథిచినారు. 
వాస్తవము కావచ్చును. నైజాంరాష్ట మందలి లేములవాడలో వెలసిన యీశ్వరునకు 
రాజేశ్వరుందని సుప్రనిద్ధనామమయ్యెను. మనఖీ మకవి తఅచుగాం 
దనయిష్టదైవమును 'భీమేశ్వర 'ఖీమలింగి నామములతోనే పేర్కొన్నవాండయ్యెను. 
ఆ రాజేశ్వరునకుంగూడ భీమేశ్వరుండని సుప్రతీతి కలదా? అక్కడ సుప్రసిద్ధమయిన 
రాజేశ్వర నామమును విడచి స్థలాంతరమున సుప్రసిద్దమగు భీమేశ్వర నామమును 
బేర్కొనుట భీమకవి గోలకొండ రాష్ట్ర వాస్తవ్యత్వమునకుం గొంత బాధకము. 
పద్యములలోనున్న లేములవాడ యన్న పేరు గోదావరీమండలమందలి 
వేములవాదడకుంగుదురక పోవుట త్యత్రత్యత్వమునకు బాధకము. కవినిం 
గూర్చియు. గవికావ్యములను గూర్చియు నిదమిత్ధమని నిర్ధారణ మేర్చడని 
యప్పుడీ స్థలమును గూర్చి యింతచర్చ యెందులకు? 


మజియు రామయ్యపంతులుగారు *థునుండన్‌ వేములవాడ” 
అన్నపద్యమున శ్రీరామమూర్తిగారు 'కల్పించిని “'వెలుంగాధీశు యన్న పాఠమునకు 
బదులుగా వీరేశలింగముపంతులు గారు 'తెలుంగాధీశి యన్న పాఠమును 
జెప్పి రనియుం “దెలుంగ్వధీశి యని కాని 'తెలుంగధీశి యని కాని 
యుండవలయునే కాని “తెలుంగాధీశు యనుట వ్యాకరణదుష్టమనియు నట్లు 
భీమకవి ప్రయోగింపం దనియు గర్జించి 'కళింగాధీశు యని చేర్చుకొని 
“కళింగాధీశ” యను పాఠమీ ప్రతీతి కనుగుణము, సర్వవిధముల నిర్చుష్టము, 
ఇదియే కవిప్రయుక్తపాఠమై యుండవలయును” అని వ్రాసిరి. కాని, యీాపాఠము 
వీరికెట్లువచ్చినదో చెప్పనొల్లక పోయినారు. కావుననే, వీరేశలింగముపంతులుగారు 
“తెలుంగాధీశి యన్న పాఠము వ్యాకరణదుష్ట మగుటచే నది“కళింగాధీశ” యని 
యుండవలెనని యొక రనుచున్నారు” అని, యది రామయ్యపంతులుగారు 


)లలరా ప్రబంధరత్నావళి 


సంస్మరించినపాఠమయిన ట్లభిప్రాయపడినారు. “తెలుంగాధీశు యనుట 
వ్యాకరణదుష్టమనెడు వాదము గ్రాహ్యము కాదు. తద్భవ, దేశి నామములకు 
“డుొప్రత్యయము పరమగుచో నకారాదేశము వచ్చును. రంగండు, లింగండు, 
మారండు, సూరండు, గురువండు, తిప్పడు, మొ॥ ఇట్లే తెలుంగండు కూదను. 
తెలుంగండే తెలంగండని కూడ మాథెను. 'ెలుంగుండు' అని యుండదు. 'ెలుంగు” 
అన్నట్లుకూడం గానరాదు. సంసృృతసమాసఘటిత మగునప్పు డా యకారాంత 
రూపమే ప్రాతిపదిక మగును. కళింగగంగు, సాళ్వమంగు అనురూపములున్నను 
గంగ్వధీశుండు, మంగ్వధీశుండు, నని యుండదు. పంతులుగారు 'తెలుంగాధీశి 
యనుట వ్యాకరణదుష్ణ్ట మనునప్పుడు, శ్రీనాథకవిసార్వభౌముని “యక్షయ్యంబగు” 
పద్యమును మరచిపోయినారు. వీరేశలింగము పంతులుగారి పాఠము యుక్తమే. 
“సుచరిత్రాఢ్యుని వత్సవాయతెలుంగున్‌ క్షోణీశ చూడామణిన్‌” అని కం.వీ. గారు 
ప్రచురించిరిగాని, యదికూడ వత్సవాయ తెలు(ల) గక్షోణీశచూడామణిన్‌ అనియే 
యగునని నా నమ్మకము. 


ఇంక నా 'కళింగాధీశ యన్న పాఠమును రామయ్యపంతులుగారు నా 
చాటుపద్యమణిమంజరి నుండి (గ్రహించియుండవచ్చును. ప్రాచ్యలిఖిత 
పుస్తకశాలలోని యొక తాళపత్రప్రతిలోం జూచి దానిని జాటుపద్యమణిమంజరిలో 
'తెలుంగాధీశు యనుటకు6 బాఠాంతరముగా ముద్రించితిని. లోకమువాకు 
లందుందోలుంగాధీశి యన్న పాఠమే పాదుకొనియుండుటనుబట్టియు 
శ్రీనాథునకుం గస్తూరికాభిక్షాదానము సల్పిన తెలుంగురాయనిపేరే ఖీమకవికూడం 
గస్తూరికాభిక్షమే యాచించినవాని పేరుగా నుండుటలో సందర్భ విశేషముండందగి 
యుండుటనుబట్టియుం ద్రోసిపుచ్చుటకు సాహసింపక ప్రధానపాఠముగా దీనినే 
యుంచితిని. ఈ పాఠము పరిత్యాజ్య మనుటకు వ్యాకరణదుష్ట మనెడు కారణము 
తగనిది. ఇతరవిధములం '“గలింగాధీశి యన్నపాఠము పరిగ్రాహ్యతరము 
కావచ్చును. 


పీఠిక )ంలం/ 


మతియు వీరేశలింగముపంతులుగారు “సోమగురువాక్యములు పెట్టి 
భీమసుకవి, గరిమ బసవపురాణంబు గణనచేసె నని పిడుపర్తి బసవన 
బసవపురాణ పద్యమును గొని వ్యాఖ్యానచాతుర్యముచే “గణనచేసె” ననుటకుం 
గర్జాటీకరించుటగా నర్థముం గూర్చి, పాల్కురికి సోమనాథుని యాంధ్రబసవ 
పురాణమునుబట్టి కర్ణాటభాషలో భీమకవిచే రచియింపంబడిన బసవపురాణము 
నుదాహరించి యా యర్ధమును స్పష్టపటిచిరి. పిడుపర్తి బసవన బసవపురాణపుం 
దాళపత్రప్రతులలో “గరిమ బసవపురాణంబు కన్నడించె” నని యున్నది, గావున 
వ్యాఖ్యాన శ్రమ మక్కజలేకయే యయ్యది కంఠోక్త మగుచున్నది. కాని, యా 
భీమకవియే వేములవాడ భీమకవి యని పంతులవారు పల్కుటకుం బ్రమాణమో! 
లేదు. వేములవాడ భీమకవి చాటుపద్యములలోం గూడ దాక్షారామ భీమేశ్వరుని 
స్మరించి యున్నాండు. కర్ణాటక బసవపురాణకర్త యాతండే యగునాండందలి 
యెన్ని దాశ్వానములలో నెక్కడనేని భీమేశ్వరుని స్మరింపకుండునా? 
తెలుంగుంగవీశ్వరులచే స్తుతింపంబడుట కాతం డే వేని తెలుంగుంగబ్బములను 
గూర్చియే యుండ వలెనుగదా! ఏవో యవి చేకుజవలసియే యున్నవి. 
ప్రయోగరత్నాకరమున వేములవాడ భీమకవి నృసింహపురాణమందలివని కొన్ని 
పద్యము లుదాహరింపంబడినవి. ఎంత నిజమో! వీరేశలింగముపంతులుగా 
రీతండారాధ్యబ్రాహ్మణుండనిరి. కోవెల గోపురాజు నన్నయభట్టును భీమకవిని 
వేజుగా స్తుతియించి, తిక్క్మనాదులను “మత్కులచం౦ంద్రూ” లని తర్వాతం 
జెప్పుకొన్నాండు. మీంది చర్చవలన వేములవాడ థీమకవి విషయము సర్వమును 
సందిగ్ధమే యగుచున్నది. 





)లలం1 


ప్రబంధరత్నావళి 


రామలింగయ్య-తెనాలి. రామకృష్ణుండు వేణు, రామలింగండు వేలుగా 
మా. రా. కవిగారు వ్రాసినారు. సత్యము కావచ్చును. 





1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 


ఈ 


బ్‌ 


గద్యము 


(గ్రాంథికసన్నుతప్రతిభం గాంచి రసజ్ఞత మించి యాదిమ 
[గ్రంథములుగ్గడించి ఫణిరాట్పరికల్పిత శాస్త్రవీథికిన్‌ 

బంధువులైన సత్మవులం బ్రార్ధన చేసెద దుష్ప్రబంధ సం 

బంధ మహాంధకారఖరభాను గభీర వచోమచర్చికన్‌. 
మహితమూలస్థాన మల్లికార్జునశిరస్థ్రృలచంద్రచంద్రికాధవళితంబు 
చెదలువాటీపుర శ్రీరఘూద్వహభుజా-స్తంభరక్షణవిధా సంభృతంబు 
వేదండముఖతటాకోదితపద్మ సౌ-గంధికగంధ పాణింధమంబు, 
రాజబింబాననారాజిత గాంధర్వ-మాథధురీసాధు రతీధరంబు, 


కరటికటనిర్లళర్టాననిరవధిక, సమగ్ర నూతనవృష్టిజంబాలితాఖి 
లావనీపాలమందిరప్రాంగణంబు, గురుసమృద్దుల సైదోడు కొండవీడు. 
పరగన్‌ వారిధి వేష్టితాఖిల మహీభాగంబునన్‌ రెడ్డిభూ 

వరసింహాసనమై శుభాయతనమై వర్ధిల్లు తత్పట్టణం 
బురుబాహాబలసంపదం బెనుచుభద్రోద్యోగి నాదెండ్ల గో 

ప రసాధీశుం డశేషబంధుకుముదప్రాలేయ ధామాకృతిన్‌. 

ఇది శ్రీమదేలేశ్వరగురువరేణ్య చరణారవిందషట్పరణ సకలకళాభరణ 
రామనార్యసువుత్ర సుకవిజనమిత్ర కుమారభారతిబిరుదాభిరామ రామ 
లింగయప్రణీతంబైన యుదృటారాధ్యచరిత్రంబునం ... ... ... మన్న్మిత్రులు 
చల్లా సూర్యనారాయణరావుపంతులుగారు దీనిని బంపినారు. పాండురంగ 
మాహాత్యకర్తయు, నేతత్భతికర్తయునొక్కందే యని గాని వేజనిగాని 
నిర్ధారింపందేలకున్నది. ఆతండు నీతండును రామయ పుత్రులే “శైవవైష్టవ 
పురాణావళీనానార్థరచనాపటిప్టెకరమ్యమతివి” కావున నాతండుకూడ నీ 
శైవకథ రచియించియుండందగును. అక్కడ, రామ కృష్ణుందని యిక్కడ 
రామలింగండని యున్నది. ఇక్కడం దెనాలి ప్రశంస కానరాలేదు. ఈ 
యుద్భటారాధ్యచరిత్రము కూడా బయల్పడినంగాని యథార్థము తేలదు. 
ఇందుదాహరింపంబడిన పద్యమందు నాదెండ్లగోప మంత్రి పేర్కోంబడి 
నాండు. ఈరామలింగనికిం, గుమారభారతియని బిరుదు 


పీఠిక )ంలం]1 


వల్లభరాయండు: - శ్రీ మా. రా కవిగారు వల్లభరాయండు రచించినట్టున్న 
1క్రీడాఖిరామ మను వీథినాటకమే శ్రీనాథుని వీథినాటకము కావచ్చుననిరి. శ్రీ 
కం. వీ, పంతులుగారది “యతిసాహసి మనిరి. నా నిశ్చయము తప్పక యది 
శ్రీనాథునికృతియే యగునని, కారణసావమ([గి వుష్మలముగా నున్నది. 
ముద్రింపంబడు నా “శృంగార శ్రీనాథ” మను గ్రంథమున నీ చర్చ కలదు. 


శేషనాథుండు:-ఈతని పర్వతపురాణము ముద్రితము 


శ్రీనాథుండు- వల్లభాభ్యుదయమను శ్రీనాథకృతి యొక్కటి యున్నట్టిందలి 
యొక్కపద్య మెజటింగించుచున్నది. వల్లభాభ్యుదయమును గూర్చి శ్రీ. మా. రా. 
కవిగారిట్లు వ్రాసినారు. “వల్లభాభ్యుదయములోం గృష్టాతీరమున నుండు 
శ్రీకాకుళస్వామి తిరునాళ్ళలో జరుగు నసభ్యములు దీనికంటెం బచ్చిగా నున్నవి. 
మథజియు నాంధ్రవల్లభుని తిరునాళ్లలోని విధవాదుర్వర్తనములు శ్రీనాథుండు 
విశదముగా వర్ణించియున్నాండు..... శ్రీనాథుండు శ్రీకాకుళాధీ శ్వరుండగు 
దెలుంగురాయని దర్శించి యతని కంకితముగా వల్లభాభ్యుదయమును జెప్పెను 
గదా! అప్పుడు '“అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశి అని శ్రీనాథుండు 
చెప్పెను” ఈ వ్రాంత శ్రీకవిగా రావల్లభాభ్యుదయమును జక్కంగాం జదివి 
యొజింగిన వారని చెప్పుచున్నది గదా! ఆ గ్రంథము శ్రీకాకుళాధీశ్వరుండగు 
తెలుంగురాయని! కంకితమట! ఆతందేయట సాంపరాయని తెలుంగురాయండు. 
సాంపరాయని తెలుంగురాయండు కృష్ణాతీరమందలి శ్రీకాకుళమునేలినాండనుట 
కట్టుకత. ఆధారము లేవియును లేవు. ఈ విషయమునంగల యసందర్భములు 
పూర్ణముగా నా “శృంగారశ్రీనాథము” న వెల్లడింపంబడినవి. ఇప్పటికి నజువది 
యేండ్లకుంబూర్వ మొక.కప శ్రీకాకుళక్షేత్రమాహాత్యమును వల్లభాభ్యుదయమను 





1. క్రీడాభిరామపీఠిక చూడుండు. 


)ంంరగగ ప్రబంధరత్నావళి 


పేరం దెల్లించినాండు. అది యున్నది. శ్రీనాథుని వల్లభాభ్యుదయమునుగూర్చి 
యిందలి పద్యమొకటితక్క మనకింక నేమియుందెలియదు. శ్రీకవిగారు గ్రంథమును 
జదివినట్లు వ్రాయుచున్నారు. వారు దానిని వెల్లడింపవలసి యున్నారు. 


హరిభట్టు - ఈతడు బహుగ్రంథకర్తగా నున్నాడు. ఈతని మాత్స్యవారాహ 
పురాణములు దొరికియున్నవి. ఉత్తరనృసింహపురాణము దొరకలేదు. 
విష్ణుభాగవతము నేకాదశద్వాదశస్మంధములుగూడ నీతండు తెలింగించినాండు. 
ఆంధ్రసాహిత్యపరిషత్పుస్తక భాండాగారమున “హరికభట్టు” రచించినట్లు పై 
రెండు స్కంధములు నున్నవి. హరిభట్టనుటకు హరికభట్టనుట వ్రాంత గాని 
దోషమే. 


నీతిసారము, పంచతం్రి, కామందకము మొదలగు కొన్ని గ్రంథములకుం 
గర్తలెవరో యెజుంగ రాదు. మథికొన్ని పద్యము లేగ్రంథము లందలివో కూడా 
నెఖుంగరాక యున్నవి. ఇందుం బేర్కొనంబడిన కవీశ్వరులు పెక్కురు ప్రాయికముగా 
కం. వీ. కవులచరిత్రము ప్రథమభాగమునం జేరందగినవారగుదురు. ఇంతవజకు 
నాంధ్రభాషలోం గవిజనాశయముతక్క్మ జైనప్రసక్తమగు కబ్బము కానరాలేదు. 





1. మాం.రా.కవిగారు, క్రీడాభిరామపుంబీరికలోనే యిట్లు వ్రాసినారు. “చంద్రశేఖరుండను 
నియోగిపుంగవుండు నరసింగరాయలమంత్రియని సాళువాభ్యుదయమున నున్నది. 
కావున “చంద్రశేఖరుక్రియాశక్తి రాయలయొద్దం బాదుకొల్పితి సార్వభౌమబిరుదు” 
అనునది స్పష్టంగా నర్ధమగుచున్నది”. సాళ్వాభ్యుదయము ప్రాచ్యలిఖిత 
పుస్తకశాలలో నున్నది. అందెక్కడను నరసింగరాయలకు6 జంద్రశేఖరుందను 
నియోగిపుంగవుండు మంత్రిగా నున్నట్టు కానరాదు. వారు మటెక్కడిప్రతిలో 
నట్టుచూచినారో! ఆ చరణమునకట్టి యర్థము లేదు. శృంగారశ్రీనాథమందలి 
“కనకాభిషేకము” చూ. 

2. తంజావూరు పుస్తకశాలలో వేంకటరాజప్రణీతమగు కామందకము పద్యకావ్య 
మున్నది. అది యిది కానట్టున్నది. 


పీఠిక )ంలయత 


ద్రవిడకర్ణాటభాషలలో జైనకృతులు పెక్కులున్నవి. ఇందు జినేంద్రపురాణమనియు 
నాదిపురాణమనియు రెండు జైనప్రబంధములుదాహరింపంబడినవి. కాని 
వానియందలిపద్యములెక్కువగాం జేకొనం బదవయ్యెను. ఉన్నపద్యములం 
జూడగాం బ్రాచీనతర రచనముగాం దోంపకున్నది. 


సంస్కృత వాజ్బయమున శార్‌బ్దధరుని పద్ధతి, జల్హణుని సూక్తిముక్తావళి, 
వల్లభదేవుని సుభాషితావళి మొదలగు సంధానగ్రంథముల మూలమున నిప్పు 
డనుపలభ్యమానములగు కావ్యములయుం. గవులయు వృత్తాంతములెన్నో 
గుర్తింపంబడుచున్నవి, అట్లే యా నంధానములు గూడ నెందఅనో 
యపూర్వకవులను, నెన్నింటినో యపూర్వకావ్యములను బయల్పరచినవి. ఇందుం 
గొన్ని యేని మన భావిపరిశీలనమూలమున బయల్పదడంగలవని విశ్వసింతము. 
మజథియు నెజ్టాపెగ్గడ రామాయణము మొదలగు ప్రాచీనప్రబంధము లిందుంగూడ 
నను దాహృతములు పెక్కులు మనకు దొరకవలసియున్నవి. పేరుకూడ లేకుందడం 
గాలప్రవాహమింక నెన్ని మంచికావ్యములను ముంచివైచినదో గదా! 


ఈ సంధాతలు ప్రాచీనులే యగుటచే వారి కాయా కవీశ్వరుల కావ్యములు 
దొరికియేయుండుననియు వారు వానిని బరించియే వద్యములను 
సం[గ్రహించిరనియు విశ్వసింపంగూడును. అయినను బ్రతివిలేఖకాదుల 
మూలమున నిప్పుడు దొరకినప్రతులందుంగొన్ని కావ్యములపేళ్ళును, గవులపేళు 
లను దార్మా రయియుండవచ్చును. కొన్ని పద్యముల విషయమున నీ 
రెండుసంధానములకును ద్వైవిధ్య మేర్పడెను. ఈ పద్య మీ కావ్యమందలిదగును, 
గాదని నిర్ధారింవ నా కావ్యములు దొరకినంగాని కుదురదుగదా! 
ఈసంధానములకుం 'బబ్రత్యంతరము లేవి లభింపవయ్యె. 


ఈ [గ్రంథము చెన్నప్రరిలో ముద్రింపంబడుచుండటయు నే నక్కడ నుందరాక 
యవిరతప్రయాణములతో దేశాటనము సల్పవలసియుండుటయు సంఘటిల్లుటచే 


వ ప్రబంధరత్నావళి 


నచ్చుపని చూడనేకాక, పీఠిక వ్రాయను, వలసిన గ్రంథపరికరము పరికింపను, 
గూడం గుదురదయ్యెను. అయినను, నా రెండు ప్రాచీనసంధానములను 
జతకూర్చుట మొదలుగా నిట్లు ముద్రితమై వెల్వడుదాంకం జెన్న పురిలో మన్న్మిత్రులు 
బ్రహ్మశ్రీ గన్నవరపు-సుబ్బరామయ్యగారు సల్పిన తోడ్పాటు, పరిశమము, మిక్షిలి 
పెక్కువ. వారి తోడ్పాటు లేనిచో నే నిప్పుడీ (గగ్రంథమిట్లు ముద్రింపంజాలను. 
మా ముద్రణావసరమునంగూడం గొన్ని పొరంబాట్లు పొసంగియుండవచ్చును. 
సందిగ్ధములగు పద్యభాగములట్లే నిల్పితిమి. ప్రయత్నపూర్వకమగు విపర్యయ 
మిందేదియు నుండదు. ప్రమాదములు సరిపజుచుకొనం (బాజ్జులకు 
నమస్మారము. 


వేటూరి ప్రభాకరశాస్త్రి. 
9-1-15. 


పీఠిక 

(శీ ప్రభాకర పరిశోధక మండలి ప్రచురణలోనిది యథాతథం) 

తెలుగులో పూర్వకవుల కావ్యములను గూర్చి తెలిసికొనుటకు లక్షణ 
(గంథములును, సంకలన [గ్రంథములును ప్రధానాధారములు. లక్షణ 
(గ్రంథములలో అప్పకవీయము, రంగరాట్బందస్సు, సర్వలక్షణ సారసం[గ్రహము 
మొదలైనవి మనకు పరిచితములైనవేగాని,అందుండి మనకు కాలగర్భమున 
నడగిపోయిన కావ్యములు చాల కొలదిగానే తెలియుటవల్ల వాజ్బయచరిత్రకారుల 
కవి కొంతవజకు మాత్రమే ఉపయోగకారులు. 

అముద్రితములైన లక్షణ[గ్రంథములింకను ఎన్నియో యున్నవి, గాని 
యింతవజకు వానినిగూర్చి పరిశ్రమయే లేదు- వాని కూలంకష పరిశీలనము 
వలన మన కీ నాడు తెలియని ప్రాచీనకావ్యములు బయలుపడును - అవి 
పూర్తిగా పరిశీలితములైనగాని వాజ్బయచరిత్ర పూర్తికాదు. 


సంకలన [గ్రంథములు 


మన యదృష్టవశమున సంకలన[గ్రంథములు మానవల్లి రామకృష్ణ 
మహోదయులు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారి మూలమున వెలుగునకు వచ్చి, 
ఆంధ్ర వాజ్బ్యయచరిత్రకారులకు విస్కృతములైన కావ్యములను, విస్కృతులైన 
కవులను పరిచయమొనర్చినవి -అట్టి సంకలన (గ్రంథములు మూడు. 
1. ప్రబంధమణిభూషణము - 1910. సంపాదకులు మానవల్లి కవిగారు. 
2. సకలనీతిసమ్మతము  - 1923. 7 గం 
3. ప్రబంధరత్నావళి - 1918 సంపాదకులు వేటూరి ప్రభాకరశాప్రిగారు. 


మొదటి రెండును ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారిచే విపుల పీఠికలతో 
పునర్ముద్రితములైనవి*. 





1. పీఠికలకర్త నిడుదవోలు వేంకటరావు, సంపాదకులు డాక్టరు పి.యస్‌. ఆర్‌. 
అప్పారావు - (1970-71) 


ఎట ప్రబంధరత్నావళి 


ప్రభాకరశా్రిగారి గ్రంథము నేడు అనగా ప్రథమము[ద్రణమున 
కేబదియెనిమిదేంధ్లయిన తరువాత తిరిగి ముద్రణభాగ్యమునందుట సాహితీ చరిత్ర 
కారులకు ముదావహమైన విషయము. 


సంకలన [గ్రంథములు-వాబ్మయ చరిత్ర 


పై మూడు గ్రంథములును తెలుగువాజ్బయచరిత్రలో నన్నయకు 
పూర్వమునుండి, క్రీ శ 18వ శతాబ్టివజకు గల విసృతములైన కవి కావ్యములను 
దెలుపుచున్నవి. వాజ్బయచారిత్ర్యక దృష్ట్యా పరిశీలించిన వాని వివరణ 


మిట్లుండును. 


ప్రబంధరత్నావళి - నన్నయకుపూర్వ కవికృతులు, క్రీ.శ. 1560 వణకు 
గల కాలమున నున్న కవులు, కావ్యములను 
దెలుపును. 

సకలనీతిసమ్మతము _ - నన్నయనుండి క్రీ.శ. 1480 వణకు గల కవులు, 


కావ్యములను దెలుపును. 


ప్రబంధమణిభూషణము - క్రీ.శ. 16,17 శతాబ్దములలోనున్న కవులు , 
కావ్యములను తెలుపును. 
ఆధారములు 

ప్రబంధమణిభూషణమున కాధారమైన తాళపత్ర గంథమును కవిగారు 
పేర్ళొనలేదు-కాని, ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధరత్నావళి పీఠికలో నిట్లు చెప్పినారు 
“కవిగారు ప్రబంధమణిభూషణమను పేరుతో ప్రచురించిన సంధానమునకు 
ప్రతులు నాల్లెదు తంజావూరి పుస్తకశాలలో నున్నవి” (పుట 16) 

దీనివలన - ప్రబంధమణిభూషణమునకు మూలము తంజావూరి పుస్తక 
శాలలోనున్న (గ్రంథమనుట స్పష్టము. 


పీఠిక [11 


సకలనీతిసమ్మతపు వ్రాతప్రతిని మాత్రము ఆత్మకూరు సంస్టానాధీశ్వరు 
లగు శ్రీమంతు రాజాముక్కర సీతారామబహద్దరు వారిచ్చినట్లు తెలిపినారు-(పుట 
79 పునర్ముద్రణము). 


ప్రభాకరశాస్త్రి గారు తమ (గగ్రంథపీఠిక యందు తాము సంధానించిన 
విధానము నిట్లు తెలిపిరి. 


“ఇందలి పద్యములను సంకలనము చేసిన వారిర్వురు. ఒకడు పెదపాటి 
జగన్నాథకవి. నారాయణస్తుతి. శంకరస్తుతి, (త్రిపుర విజయము, 
అర్ధనారీశ్వరమునని మొదలుపెట్టి తెలుగున బెక్కువర్ణనాంశముల నేర్పజచుకొని 
యమైదాశ్వాసములుగా “ప్రబంధరత్నాకరుమనుపేర (గ్రంథము రచించెను. పై 
(గ్రంథమున మొదటిమూడాశ్వాసములు మాత్రమె తంజావుూరి సరస్వతీ పుస్తక 
భాండాగార మందున్నవి. కడమ గ్రంథమెక్కడ నున్నది కానరాదు. వేజొక్కని 
పేరు తెలియరాదు. అతని సంధానమాంధ్రసాహిత్య పరిషద్భాండాగారమున 
నున్నది. ఆ సంధానమునకు బేరులేదు. మొదలు లేదు. తుదిలేదు- పరిషత్తు 
వారుదాహరణ పద్యములని పేర్కొన్నారు. ఈ యిర్వురు కూర్పులందలి 
పద్యములను (గ్రుచ్చి యెత్తి నేనీ ప్రబంధరత్నావళిని గొత్తవెలయించితిని”. 


పైదానిని బట్టి-ప్రబంధరత్నావళి కాధారములు. 
1. జగన్నాథకవి ప్రబంధరత్నాకరము 
2. ఉదాహరణ పద్యములు. 


వీనిలో ఉదాహరణ పద్యములు పరిషత్పత్రికలో ముద్రితములైనవి. 
మొదటిదగు ప్రబంధరత్నాకరమును గూర్చి వివరములు తెలిసికొనుట 
యావశ్యకము 

తంజావూరి పుస్తకశాలలోని (గ్రంథ వివరము. 

189. ప్రబంధరత్నాకరము-పెదపాటి జగ్గన ౧౧2౦2౧6౧2/౧26002-262006- 
౧౭౦62౩౧౭61 ౮౭౫౮౮౭2౧౭౩ 11. ౩౨52-181/2 ౫ 1; ర-162 = 114 : 6. ౨240 


17 ప్రబంధరత్నావళి 


యుగ విభజనము 


ప్రబంధరత్నావళి తెలుగు సంకలన[గ్రంథములలో కాలక్రమమున 
ద్వితీయమైైనను-ప్రాచీన కావ్యోదాహరణములను ప్రపంచించుటచేత 
నద్వితీయమైనది. ముఖ్యముగా ఆంధ్రవాబజ్బయ చరిత్ర కీ (గంథమెట్లు 
తోద్పడినదియు వివరించుచున్నాను. 


నన్నయ పూర్వయుగము (క్రీ.శ. 850-1000) 
జైనసాహిత్యము 
నన్నయకు పూర్వము తెలుగులో సాహిత్యమున్నదనియు నది జైన 
సాహిత్యమనియు మొదటిసారిగా నిరూపించినది ప్రబంధరత్నావళి- ఇందు 
పద్మకవి-జినేంద్రపురాణము 
సర్వదేవుడు-ఆదిపురాణము 
అను రెండు కావ్యములనుండి పద్యములుదాహరింపబడినవి. వీనిని గూర్చి 
పీఠికలో (27 పుట.) నిట్లున్నది. 
“ద్రవిడ కర్ణాటభాషలలో జైనకృతులు పెక్కులున్నవి. ఇందు జినేంద్రపురాణ 
మనియు నాదిపురాణమనియు రెండు జైనప్రబంధము లుదాహరింపబడినవి. 


కాని, వానియందలి పద్యములెక్కువగా జేకొనబడవయ్యెను. ఉన్న పద్యములు 
జూడగా ప్రాచీనతర రచనముగా దోపకున్న! స 


నేను వీనినిగూర్చి పరిశ్రమచేసి - ఇవి ప్రాచీనములనియు, తెలుగున 
జైనసాహిత్యమునకు సంబంధించిన కృతులనియు నిర్ణయించితిని. 


పీఠిక 7 


పద్మకవి జినేంద్రపురాణము (క్రీ.శ. 941) 


ఈ పద్మకవియే కన్నడ వాజయమున ఆదికవియని ప్రసిద్ధిగాంచిన 
పంపమహాకవి. పద్మకవి పంపకవియేయని “నాడోజపంప” అను గ్రంథమున 
నిర్వివాదముగా నిరూపింపబడినది. పంపమహాకవి తెలుగుదేశమున కరీంనగర 
మండలమున వేములవాడ నివాసి. వేములవాడ కధీశ్వరుడైన అరికేసరి ఆస్థానకవి 
పంపకవి. తెలుగు బ్రాహ్మణుడు. జైనమతము నవలంబించినవాడు. ఈతని 
సోదరుడు జినవల్లభుడు వేయించిన శిలాశాసనమొకటి నేడు బయలుడినది. 
అందు మూడు తెలుగు కందపద్యములుండుట విశేషము. దీనినిబట్టి పంపకవి 
తెలుగున కవియని మనము నిశ్చయింపవచ్చును. 


పంపకవి తన గురువైన జినేంద్రముని చరిత్రమును జినేంద్రపురాణముగా 
తెలుగున రచించినాడు. ఇందుండి యొక్కపద్యము మాత్రము నేడు మనకీ 
(గ్రంథము ద్వారా లఅభ్యమైనది (చూ. నా తెలుగుకవుల చరిత్ర పుటలు 83-86) 
సర్వదేవుడు (క్రీ.శ. 958) 
సర్వదేవుని తెలుగుకవులు స్తుతించిరి. ఎడపాటి ఎజ్జిన మల్షణచరిత్రలో. 
చ. _ వినుతియొనర్హు నాంధ్రకవి ప్రభు నన్నయభట్టు తిక్కయ 
జ్వను శివదేవు భాస్కరుని, జక్కన నాచనసోము సర్వదే 
వుని భవదూరు వేము నలపోతన పిల్లలమళట్జి వీరభ 
ద్రుని శరభాంకు వీరకవి ధూర్జటి కేతన భట్టబాణునిన్‌. 
ఎజ్జిన క్రీ.శ 1500 ప్రాంతమువాడు. 
దీనినిబట్టి తెలుగున సర్వదేవుడన్న కవి యున్నట్లు మనకు తెలియ గలదు. 


ఈ సర్వదేవుడు కన్నడ రత్నతయమని ప్రసిద్ధిగన్న పంప, పొన్న, రన్న 
లలో - పొన్న అనునతడు. ఈతడు కన్నడభాషలో శాంతిపురాణము అను 
(గ్రంథము రచించి, అందు ద్వాదశాశ్వాసమున నిట్లు చెప్పుకొన్నాడు- 


గగ ప్రబంధరత్నావళి 


మ. _ సకలజ్ఞ కవిచక్రవర్తి జినచంద్రేంద్రంగ సద్భక్తి పూ 
ర్వక దిందమ్మన భక్తినుంత దనుజాతం పొన్ననుంపేజ్వు దం 
దుకర ప్రార్థిత శాంతినాథ కథయం వేసప్పనం సర్వదే 
వ కవీంద్రం బరదంబుధర్‌ పొగట్వినం తన్నం మహోత్సాహదిం. 


పైపద్యమువలన పొన్నకవియే సర్వదేవకవి యని నిశ్చితమైనది. 


పొన్నకవికూడ పంపకవివలె తెలుగువాదే. ఆతడు వేంగిదేశమున కమ్మ 
నాటిలో పుంగనూరు వాస్తవ్యుడు. 


ఆదిపురాణము 


సర్వదేవకవి రచితమైన (గ్రంథమునుండి రెండు పద్యము లుదాహరింప 
బడినవి. అందొక మత్తేభము, ఒక కందము గలవు. 


క. హరినీలమణి విరాజిత 
సురుచిర గోపురముదగిలి చూచి తమిస్రా 
కరుడు విధుంతుదమండల 
పరిశంకంజేసి పురముపై జననోదున్‌ 


ఆదిపురాణమనగా జైనతీర్ధంకరులలో తొలివాదైన -బుషభదేవతీర్థంకరుని 
చరిత్రము-దీనిని కన్నడభాషలో పంపమహాకవి వ్రాయగా తెలుగున పొన్నకవి 


వ్రాసినాడు. 


పొన్నకవి ఆదిపురాణము మన కీ నాడు లభ్యముకాకపోయెను. తిక్కన 
కాలమునాటి కుండినట్లుగా మన కీ క్రింది పద్యములనుబట్టి తెలియుచున్నది. 


క. అరదములు దీవులున్నత 
కరులు గిరులు హరులు వీచికలు సుభట సము 
త్మర ముగ్ర సత్వములుగా 
శరనిధిగతి పాండుపుత్ర సైన్యం బొప్పెన్‌. _ ( భీష్మ 1-131) 


పీఠిక షే 


ఆదిపురాణము - కన్నడము 


తరళ తరంగ తురంగం 
కరిమకరకరీంద్రమాఖిలశఫరతదాత్యు 
త్మరముగ్రగ్రాహరథం 

భరతం గిత్తురుపయోధి బళ విళ సవమం 


ఆదిపురాణము తెలుగునను నిదే ప్రాస యుండనోపవును. తిక్కన 


పద్యమున - “ర” ప్రాసయే యుండుట గమనించదగినది. 


తిక్కన - కరికరశీకర తురగో 


త్మర లాలాజాలరక్తధారాపటలీ 
పరిషిక్తంబై సంగర 
ధరణీ రజమడంగె నద్భుతంబెలరారన్‌ - (భీష్మ 1-245) 


కన్నడము -కరికరశీకరమదజల 


తురంగలాలాంబుసేకదిందజదుజది 
ర్దరజం నరేంద్రచామర 
మరుదభిహతియందెరళ్ళ్టు తూళ్టత్తాగళ్‌ 


పైవానినిబట్టి తిక్సననాటికి సర్వదేవుని ఆదిపురాణము వ్యాప్తిలో నున్నది. 


ఉం. 


శాలివనాలి గ్రాలి జలజాతపరాగము దూలి పద్నినీ 

కూల లతాంత సౌరభము గ్రోలి మధూలిత పక్షజాత వా 
తూలము నేలి వాఃకణము దోలి మదేభమదాంబుధారలన్‌ 
దేలి వనాంతరాళములం ద్రిమ్మరు గాలి ప్రమోదశాలియై 


ఇది సర్వదేవుని యాదిపురాణమునందలిదని లక్షణసారమను నొకలక్షణ 


(గ్రంథమున నున్నది. 


న. ప్రబంధరత్నావళి 


అప్పకవినాటికి ఆదిపురాణమున్నట్లు తెలియుచున్నది. ఆదిపురాణమని 
యిచ్చిన పద్యము ఉత్తరహరివంశములో నున్నది కాని, ఆ కాలమునకు తెలుగున 
ఆదిపురాణమున్నట్లుగా అది తెలుపుచున్నది. 


(తెలుగు కవుల చరిత్ర పుటలు 91-96) 
శివకవియుగము (1100-1250) నన్నెచోడకవి 


నన్నెవోడకవికృత్యంతరమగు కళావిలాసము నుండి యిందు నాలుగు 
పద్యము లుదాహరింపబడినవి. ఈ గ్రంథమునకు ముందుగా కళావిలాసమును 
గూర్చి తొలుత మానవల్లి వారే తెలిపిరి-1908 లో కుమారసంభవ 
ప్రథమభాగమున- పీఠికలో నాల్గుపద్యములిచ్చిరి. 


ప్రబంధరత్నావళి 
క. తలపోయంగ రుచులాజును 184 పద్యము 
చ. తొడవులు వెట్టుసంభ్రమముతో 185 ప. 
సీ. పృథుల విశ్వంభరారథము 186 ప. 
క. శ్రీమంతుడు గుణవంతుండు 187 ప 


ప్రబంధరత్నావళిలో 187 పద్యముగా నున్న “శ్రీమంతుండు” అన్న పద్యము 
కవిగారీయలేదు. దానికి బదులుగా 


చ. లఅలనలు కొందరాత్మపతులం దగ గూడిన చెయ్వులన్నియున్‌ 
దలంచి సఖీజనంబులకు దప్పక చెప్పెడివారు పుణ్య జీ 
వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుటెగాక తాల్ళి కీ 
ల్లొలంగిన తీరుగేరునట దోపవు నాకు రతిప్రయోగముల్‌. 


ఇందువలన కళావిలాసమున లభించిన పద్యములైదని తెలియవలెను. 
ఇందలి మన్మథస్తుతి లోకోత్తరమైనది. ఇతరకవులెవ్వరును చేయనిది. 


పీఠిక 26 


అట్టిజగజెట్టి మన్మథుం డభిలలోక 
ములకు వెజగొంగ జీవులమూలకంద 
యతని యిలుసొచ్చివెడలని యతండుగలండదె 
యతని యమ్ములంబడకున్న యతండు గలయె. 
(కవిగారి రచనలు, పీఠికలు పుట 2) 


సోమేశ్వరుడు పాలపర్తి. (5-11-12 పద్యములు) 


ఇచ్చట 'పాలపర్తి అని యుండుట సరి కాదు. అది “పాలకుర్తి యని 
యుండవలెను. ఇది ఆంధ్రసాహిత్యపరిషత్తువారి ఉదాహరణ (గ్రంథములో గలదు. 
అచ్చటి వ్రాతప్రతినిబట్టి నేను నా ప్రతిలో సవరించినాను. ఇందుదాహరింపబడినవి 
రెండును సీసపద్యములే. అవి త్రిపురాసురసంహారమును ప్రశంసించునవి. ఇందలి 
రెండవపద్యము భావధ్వనికి ప్రశస్తమైన లక్ష్యము. 


సీ. _ వింటిక్రిందికి కొమ్ము వికలించి పెజికిన 
భూకాంతకును నాభి పొలుపు మిగిలె 
నమ్ము పుచ్చుకొనంగ నమిత తరంగముల్‌ 
పాలసంద్రంబునం బ్రజ్వరిల్లె 
బండికండులు రెండు పండ్రిగిలించినం 
గలువలు తామరల్‌ చెలిమి చేసె 
వాజులం గొనివచ్చి వర రథంబునం బూన్పం 
జిచ్చుకు నాకలి చిచ్చువుట్టె 
గీ. నారి సంధింప కశ్యపునారి వడకెం 
గోల సంధింప లచ్చికి గోల వుట్టె 
విల్లు తెగబాపి పురములు ద్రెళ్ళ నేసి 
తరిది విలుకాండ వౌదువు శరభలింగ! 
త్రిపురాసురసంహారమింత భావధ్వనివైభవముతో వర్ణించిన వేజొక కవి 
లేడు. 


1. ప్రబంధరత్నావళి 


రంగనాథుండు (407-409) 


ఈతని పద్యములు మూడుదాహరింపబడినవి. ఈతడు పాల్కురికి 
సోమనాథుని సమకాలికుదైన చక్రపాణి రంగనాథుడు -- ఈతనిగూర్చి తొలుత 
తెలిపినవారు ప్రభాకరశాస్రిగారే. (చూడుడు; బసవపురాణము ప్రధమము[ద్రణము) 
(1926), పీఠిక పుటలు 23-26) 


ఈతడు శ్రీగిరినాథ విక్రమము అను 700 సీసపద్యములుగల (గ్రంథము 
రచించెను. ఈతని చరిత్రము కన్నడ కవిచరిత్రలో గలదు. అందాతడు పెక్కు 
శతకములను, దండకములను, తోటకవృత్తములను, రగడలను రచించినట్లు 
గలదు. ఇందు దుదాహరింపబడిన పద్యము- 


“గిరిజాధినాయకా” అను 


మకుటముగలది. ఆ పేరుగల శతకములోనిది కావచ్చును-ఇట్లే ఈతని 
చంద్రాభరణశతకము నుండి యొక పద్యము లాక్షణికులుదాహరించిరి. ఈతని 
రగడలను రెండింటిని నయనరగడ-నమశ్శివాయరగడ అను వానిని శాస్రిగారే 
గుర్తించిరి-ఆరెండింటిని వారు “రంగనాథుని శివకవిత్వము” అను వ్యాసమున 
బకటించిరి. అది శ్రీవేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాసంస్థ పత్రికయందు ప్రకటిత 
మైనది. (1951) 


తిక్కన జా ఎజ్జన యుగము (1250-1400) 
తిక్కన 


తిక్కన విజయసేనమునుండి యిందు పద్యము లుదాహరింపబడినవి. 
(151 -160) 


151వ పద్యము “ఉత్సాహప్రభుమంత్రశక్తులు” అనునది - నీతిభూషణము 
లోని పద్యము - సకలనీతిసమ్మతము (150 పద్యము) 


సీ అరిమానసంబులు 

ఉ. అల్లనం దొండ మెత్తి 

క. కిసలయకదళీ 

చ. కొనియెద మన్న 

శా. గీర్వాణాచల 

క. పరధన పరాంగనాజన 

సీ మదనవశీకార మంత్రదేవత 
గీ. మహిమ చెడదు స్వామ్యమాత్య, 


(గంథాంతమున : 


లఘుటీక 


ఉం. 


బ్రా 


స్ప పద్మంబులును 
చ. తరుణుల వీగు చన్నుగవ. 


పద్యములుగాక - మానవల్లి కవిగారు కుమారసంభవమున 
నీ క్రిందివానిని నుదాహరించినారు. 
ల్లవ 


ర్‌ ౧లీ 


గ 


పుష్పసంపదలంబంచి వసంతుండు కావురాకకై 
యెొల్లవనంబుసంకటములేందగం దారొడికంబుమీజ న 
ల్లనగ్రోలిక్రోలి మలయానిలుడందు పురాణపత్రముల్‌ 
డుల్లంగంజేసె సక్రియం బటుత్వము రాముండు పిచ్చలింపగన్‌ 


సోమయాజి విజయసేనము 


కలయంగధారుణీతల మగ్నితప్తమై 
యుప్పరిపెనమట్టు లుబ్బియుండుం 
గులపర్వతంబులు కొలిమిలోంగ్రాంగిన 
యినుపముద్దలక్రియ నెసంగియుండు 
(మానవల్లికవి రచనలు పీఠికలు పుట 22) 


11 ప్రబంధరత్నావళి 


ఆంధ్రకవితరంగిణియందు - 3౩వ సంపుటమున తిక్కన చరిత్రయందు 
పై పదకొండు పద్యములుదాహరింపబడినవి, కాని, నేను పైని చూపిన పద్యము 
సీసపద్యపాదము అందు చూపబడలేదు- 


అప్పకవీయమున విజయసేనమునందు 


వల్లభుండేగు దుర్లభుండు వానిదెసం దగులూది యిమ్మెయిన్‌ 
దల్లడమందెదేల యుచితస్థితికి న్ననుంబాపంజూపినన్‌ 

దల్లియు బంధులోకమును దండ్రియునేమను వారెటింగిరే 

నుల్లమ నీకు నిట్లు తగునో తగదో పరికించి చూడుమా. (3-253) 


అని ఫ్లతయతికి నుదాహరణముగా నీయబడినది. దీనినే కస్తూరి రంగకవి 
ఆనందరంగరాట్బందస్సున గ్రహించినాడు. (83-189) 


ఇందువలన విజయసేనమునందలి పద్యములు 18ను-ఒక సీసపద్యమున 
రెండు పాదములును లభించినవని (గ్రహింపవలెను. 


విజయసేనము - తిక్కనకృతిగా పెదపాటి జగ్గన ప్రబంధ రత్నాకరమున 
యుదాహరించినాడు - 


ప్రబంధరత్నావళి చివర - 
పెదపాటి జగన్నాథకవి మాత్రమే యుదాహరించిన కవులు కావ్యములు 


ఆం(ధ్ర సాహిత్యపరిషద్దంథసంధాత మాత్రమే యుదాహరించిన కవులు 
కావ్యములు. 


ఇర్వురు నుదాహరించిన కవులు కావ్యములు - అను మూడు శీర్షికలలో 
కవి కావ్యవివరము లీయబడినవి. 


పీఠిక 1 
ఇందులో మూడవ శీర్షికలో ఇ 


“8 తిక్షన-విజయసేనము 158-157 ఆం. 152, 154, 155-160” 
అని స్పష్టముగా దెలుపబడినది. కావున, క్రీ.శ 1560 నాటికది తిక్కన కృతియే 
యని సంకలన [గ్రంథకర్తలు నిశ్చయించినట్లు తెలియగలదు. (పుట 188) 


విజయ సేనమునందలి - 


“తరుణుల వీగుచన్నుగవ తాకున” అను 'ప్రబంధరత్నావలళిలోని 
పద్యము-తిక్కన నిర్వచనోత్తర రామాయణము 1-51 లో నున్నది. 


తిక్కన తన గ్రంథములలో నొక కృతిలోనివి మజియొక కృతిలో గ్రహించు 
సంప్రదాయము గలవాడు. నిర్వచనోత్తర రామాయణ పద్యములను భారతమున 
(గ్రహించినాడు. అట్లే తన విజయసేనమునందలి పద్యమును నిర్వచనోత్తర 
రామాయణమున గ్రహించినాడు ఇందువలన - 


“ఈ లాక్షణిక గ్రంథ ప్రామాణ్యము ననుసరించి విజయసేనమును 
తిక్కనగారే వ్రాసినారనుట కవకాశము కనిపించుటలేదు” అను వాక్యము 
పరాస్తమగుచున్నది. (డాక్టరు కేతవరపు రామకోటిశాస్రి. తిక్కన కావ్య శిల్పము. 
(పుట 3) 


తిక్కన విజయసేనములోని- 


“మదన వశీకార మంత్రదేవత దృష్టి 
గోచరమూర్తి గైకొనియె నాకా 


అను వద్యపాదమును నూతనకవి నూరన తన ధనావిరావుమున 
నిట్లనుకరించినాడు- 


17 ప్రబంధరత్నావళి 


“ముదన వశీకార మంత్రరూపములోన 
మెలగెదు తొలుకారు మెజువులనంగ” (2-24) 


దీనిని బట్టి విజయసేనము ప్రచారములోనున్నదని చెప్పవచ్చును. 


ప్రబంధమణిభూషణమున (క్రీ శ. 1/వ శతాబ్టుగల విజయసేనము నందలి 
పద్యములు ఇవి యీ గ్రంథమున లేవు. 


స్పీ అమ్మెద ననినంబద్నాక్షుంగౌస్తుభమైన 

వెజవక కొనియెదు వెరవుంగలిగి 

విలువయిచ్చెదమని వేండినం బులిజున్నుం 
గమ్మపసిండియు నమ్మ గలిగి 

ఏ వస్తువైన ప్రొద్దెందజు జనుదెంచి 
యెంతటి కడిగిన నెదురుంగలిగి 

తనయింటలేని యర్థము లర్థ్ధపతియింట 
నైన వెదకిన లేవనుటంగలిగి 


గీ. తమ కులాచారచారు వర్తనము కొజకు 
నంగడుల యొప్పునకును బేహారిమాట 
గాని లాభంబునకు నాటగాదనంగ 
వరలుదురు పురవరంబున వైశ్యవరులు 


ఏనుగులు 


100 సీ. ఉన్నచో గతిమాలి యునికి యిష్టంబని 
(గ్రుమ్మణనేర్చిన కొండలనంగ 
గాలిచేం దూలెడు కష్టంబు వోవంగ 
ఘనమైన నీలమేఘంబులనంగ 


పీఠిక 17 


వినురూపమై యున్ని వెల్లదనంబని 
కడు నల్లనైన దిగ్గజములనంగ 
తిమిరారి యటయని ద్యుమణితో మార్శొని 
నిలిచిన యిరుల మన్నీలనంగ 


అ.వె దానవారినాభిదఘ్నమై వీథుల 
నేజబులట్లపొంగి పాఖుచుండం 
బవనింబోయివచ్చు ప్రథమకేళలీ జయ 
సారణములు పురము వారణములు. 


మలయానిలము 
144సీ. ఘనసారకస్తూరికాగంధములనన్య 


గంధబంధంబులంగలపిగలపి 
కుసుమితవల్లికాలసిత వీథులంజొచ్చి 
చనిసరోగృహములమునింగిమునింగి 
సమధికాహర్యాంగ సంగీతములతోడ 
కన్నెతీగల కాట ంగజపిగఅజపి 
కుముదకుట్మలకుటీకోరకంబులుదూటి 
యలిదంపతుల నిద్ర తెలిపితెలిపి 


ఆ. వె. అనుదినంబునప్పురాంతికమ్మునగట్టి 
వాలువోలె విప్రవరుండు వోలె 
నట్టువొజ్జవోలె నచ్చిన చెలివోలె 

లజ జ 
మలయుచుండు మందమారుతంబు. 


పై వివరణవలన తిక్కన విజయసేనములో 16 పద్యములు, ఒక సీస 
పద్యమున రెండు పాదములు దొరికినవని గ్రహింపవలెను. 


[గగ ప్రబంధరత్నావళి 


కేతన 


ఇతండు తిక్కన పెదతండ్రి. ఈతండు కాదంబరిని పద్యకావ్యముగా వ్రాసెను. 
అందుండి రెండుపద్యము లుదాహృతములైనవి. (96-97. ఒకటి శార్జూలము, 
రెండవది సీసము. 


కేతన కాదంబరినుండి మథి రెండుపద్యములను కవిగా రుదాహరించినారు. 
వేసవివర్దన 
కడువేడి పెల్లెండ పుడమిపేల్చిన ప్రొద్దు 
లాకాశగతియ మేలని తలంప 
వాత్యాభిహతిలగ్గవాడి వియచ్చరు 
లవనిపై జనుట మేలని తలంప 
వడవదడగా నీళులుడికిన జలచరుల్‌ 
వనచరవృత్త మేలని తలంప 
వనముల గార్చిచ్చు దనరిన వనచరు 


లంబు సంచరణ మేలని తలంప 


బ్ర 


ఆ, వె. వాండి యెండ గాసె వడగొనె సురగాడ్పు 
లెసగి వదయగాలి నెగడి వీచె 
దావదహనమడరె జీవులకధిక సం 
తాపకారియగు నిదాఘవేళ 


కవిస్తుతి 


బ్ర 


ఆనక యమృతంబు దానిట్టి చవియని 
జనులకేర్చజుపగా జాలు వారు 
చూడక మన్మథు సుందరాకారంబు 
గరిమ చూపగ జాలు కదడక వారు 


పీఠిక . 


వినక యపరతత్త విపుల నినాదంబు 
వినిపింప జాలెడు వెరవు వారు 
అంటక మెజుగులయందంబు వైగును 
గణుతింపజాలు ప్రఖ్యాతి వారు 
గీ. కంపుగొనకయ కల్పవృక్షముల పుష్ప 
సౌరభం బిట్టిదని చెప్పంజాలువారు 
ఎందుజూచిన ధాత్రిలో హృదయదృష్టి 
కవులుగానని మర్మంబు గలదె జగతి 
కేతన కాదంబరినుండి మజియొక సీసపద్యము మూడు పాదములు మాత్రమే 
కవిగారుదహరించినారు. 
పీ. _ దీనిలోపల గొన్ని దినములూనిన నుష్ట 
కరుండైన నటు శీతకరుండుగాదె 
దీని లోంతెణింగిన దానాంబురాశిలోం 
గాదని జలశాయి కాపురాందె 
దీని తియ్యనినీరు దివిజులు త్రావిన 
దమ యమృతంబు చేందనుచుననరె 


అన్నయ (షోడశకుమార చరిత్ర) 
వెన్నాలంకంటి అన్నయకృతవముగు షోడశకువమూరచరి.తయుం 
దుదాహరింపబడినది. (చూడుడు: పుట : 758) 
అన్న దానమహత్షము 514-515 

గీ. ఆదిమూర్తి మహాలక్ష్మి యప్పురంబు 

సొచ్చి నిల్చిన వారాశి చూడవచ్చి 

కోటసొరరాక కూతు పైంగూర్శ్మిం జుట్టు 

పారియున్నటు లొప్పారి పరిఖమెణజయు. 


1111 ప్రబంధరత్నావళి 


గీ. మహిత సన్మార్గవర్తన మాన్యులనంగ 
బొలుచు నినరాజగురుకవి బుధులనైనం 
దగులంబడంజేయుం బెంపునం దనరు వీటి 
కొమ్మలకు సాటియై కోటకొమ్మలమరు. 


షోడశకుమార చరిత్ర-ఆంధ్రసాహిత్యపరిషన్ముద్రితము 1934 


గీ. ఆది.....ప్పరమునం 
గాపురంబుండగాం జూడంగడలివచ్చి 
కోట సొరరాక కూతుపై కూర్మింజుట్టు 
పారియున్నట్టు లొప్పార పరిఖ మెజయు 


పరిషత్తుకు దొరికిన తాళపత్రప్రతిలో మొదటిపాదముమధ్య లోపించినది. అది 


“ఆదిమూర్తి మహాలక్ష్మి యప్పురంబు అని యీ గ్రంథమునుబట్టి పూరింప 
వచ్చును. 
రెండవ పాదమున పాఠభేదమ్ముది. 
“కాపురంబుండంగా జూడంగడలి” - ముద్రితప్రతి 
సొచ్చి నిల్చిన వారాశిచూడ ప్ర. ర. పాఠము 
మహిత సన్మార్గవర్తన మాన్యులనంగం 
బొలుచు నినరాజకవిగురుబుధులనైనం 


దగులువడం జేయు పెంపునందనరు వీటి 
కోట కొమ్మలు తారకాస్ఫోటనములు ప్ర. 4. 


కొమ్మలకు సాటియై కొటకొమ్మలమరు - ప్ర. ర. పాఠము 


పీఠిక 1 


శివదేవయ్య (పురుషార్ధసారము) 
జైతరాజు ముమ్మయ విష్ణుకథా నిధానములోనిదిగా 


స్పీ ఊకరల్‌ గొట్టక యుబ్బసంబందక 
వెజవక దేహంబు విజుచుకొనక 
ఈ పద్యమునందచ్చట చుక్కలున్నవి- 
అసలు పద్యమిది 
సీ ఊరక మురియక యుబ్బసంబందక 
వెజవక దేహంబు విణిచికొనక 
నిడుసునంబెట్టక నిప్పోటమునంబోక 
తరవాయి దప్పక తడవికొనక 
అక్షరస్పష్టతయన గీతనష్టత 
గాకుండ నర్ధంబు గానంబడంగ 
నయ్యైెరసంబుల కనురూపముగం బెక్కు 
రాగముల్‌ ఫణితుల బాగుపుట్ట 


గీ. చెజకు కొననుండి నమలిన చెలువుందోప 
నంతకంతకు వేడుక యతిశయిల్లం 
జదువుచున్నారు వీరల చదువుబోల 
జదువులేదని పొగడిరి సభికవరులు 


సకలనీతిసమ్మతము, పురుషార్థసారము 3808 ప. 


126 ప్రబంధరత్నావళి 


ఎజ్జన 
నృసింహపురాణము 
(గ్రంథనామము కర్తనామము తెలియరానివి- 
1. 524 సీ. అఖిలలోకాధార ... 
సారమహనీయ నృసింహపురాణము 
మహిమకాధారమగుచు 1-26 


2. 537. కడలుం జేతులార్చుచు ఫేనఘనత రాట్ట 
హాసరుచితో ప్రవాళజటాలివిచ్చి 


1-84 


ఇందు రెండుపాదములు లేవు. ఆ రెండుపాదములివి. 
యౌర్వ శిఖిఫాలలోచనంబనంగ సింధు 
వమరుం దాండవమాడెడు హరునివోలె 


3. 540. మహాస్రగ్ధర. 


కనిరుగ[గ్రాహనక్షగ్రహణ ఘుమ ఘుమాకార కల్లోలడోలా 

స్వనసి ప్రద్యోతకేలీ సరభసపణ భృచ్చారుజూటాగ్ర జాగ్రత్‌ 

ఘనరత్నో దంచితోద్యతృ్మటు కుటిల మయూఖచ్చటాటోప మిథ్యా 
జనితౌర్వారంభ శుంభత్సలిల నివహనిస్తంద్రు రత్నాకరేంద్రున్‌. ౩-3. 


ముద్రితపాఠము 

1. క్రమణ 

£. “ప్రత్యూషు అయియుందడును 

3. కట- 

4. 557. సీ. తిమిర భూతముసోంకుందెలియ 


పీఠిక ర 


చంద్రుండుదయించెం గాంతి నిస్తంద్రుండగుచు 3-84 


5. 577. ఉ. రాజితలతేజుందైన దినరాజు. 38-81 
ఈ పద్యములను (గ్రంథములో జేర్చుకొనుడు. 


6. గీ. పొదలి యొండొంట దివియును భువియుదెసలు 
బొదివికొనియెడి చీకటి ప్రోవువలన 
మిక్కుటంబుగంగాటుక (గ్రుక్కినట్టి 
కరవటంబన జగదంద ఖందమమరు 3-80. 


చెన్నమల్లు శ్రీగిరన్న 
ఈతని శ్రీరంగమాహాత్యమునుండి నాలుగు పద్యము లుదాహృతము లైనవి. 


ఈ శ్రీ గిరన్నకవి-ప్రోలయవేముని మోగల్లు శాసనము (క్రీ.శ. 1815న 
పేర్ళొానబడిన “ప్రమథకవి శ్రీగిరి” అని వాజ్బయచరిత్రకారుల యభిప్రాయము. 
ఈతడు శ్రీరంగమాహాత్యమే గాక “నవనాథచరిత్ర” అను పద్యకావ్యమును 
రచించినట్లును, దానిని తాను ద్విపదగా చేసినట్లును గౌరన తన నవనాథచరిత్రలో 
తెలిపినాడు. మడికి సింగన సకలనీతిసమ్మతమున నుదాహరించిన శ్రీగిరీశ 
శతకము (చిరతరప్రకాశ--శ్రీగిరీశ-అనుమకుటము) శ్రీగిరిదే నని కొందరి 
యభిప్రాయము. 


ఈతడు శ్రైవుడగుట స్పష్టము. అయితే శైవుడు వైష్ణవ క్షేతమై. వైష్ణవమత 
సంబంధమైన శ్రీరంగమాహాత్యము వ్రాయునా అని మనకు సందేహము 
కలుగవచ్చును. కాని, అట్టి సందేహమున కవకాశము లేదు-శైవుడనని స్పష్టముగా 
చెప్పుకొన్న పోతన, వైష్ణవగ్రంథమగు భాగవతమును రచించెను. పోతనకు ముందే 
శంభుదాసుదడగు ఎజ్జన రామాయణ హరివంశములను వైష్ణవ సంబంధ 
(గంథములు రచించెను. 


1౧౦1 ప్రబంధరత్నావళి 


నాచన సోమన 
సోముని యుత్తరహరివంశమునుండి ఒక పద్యమిందుదాహృతమైనది- 


386 _ జయనారాయణ! పుండరీకనయనా! శార్‌బ్లీ! జగన్నాయకా! 
జయపీతాంబర! భక్తవత్సల! విరించి! స్తోత్రపాత్రక్రియా! 
జయ జంభారి విరోధి! విక్రమకళాశ్లాఘావిఘాత క్రియా! 
జయ గోవింద! ముకుంద! మంధరధరాశౌరీ! మురారీ హరీ! 


ఇది జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానములోనిదిగా నున్నది. కాని ఉ 
త్తర హరివంశమున (6-2) నిది గలదు- 


చిమ్మపూడి అమరేశ్వరుడు 


ఈతని కృతియగు విక్రమసేనమునుండి (10-63) 538 పద్యము 
లుదాహరింపబడినవి- ఈ సంకలన గ్రంథమున - పెమ్మన అనిరుద్ధచరిత్రనుండి 
63 పద్యములు [గ్రహింపబడినవి. కనుక, పద్యగ్రహణమున నిది రెండవది. 
అమరేశ్వరుడను కవియున్నట్లు లక్షణ [గ్రంథమూలమున మనకు తెలిసినను, 
అతని పూర్వకవులు చాలగా ప్రశంసించినను, ఆతని కవితా వైళిష్టమును తొలుత 
లోకమున కెజబుక పఅచినది ప్రభాకర శాప్రిగారే. ప్రబంధ రత్నావళిలో నుదాహ 
రింపబడిన 58 పద్యములలో నాలుగుపద్యము లమరేశ్వరునికావు. కాబట్టి, 
యందున్నవి 49 పద్యములని మనము [గ్రహింపవలెను. 


క్రీ.శ. 1656 సంవత్సరముననున్న అప్పకవి సమకాలికుడగు అహో 
బలపతి తన అహోబలపండితీయమున అమరేశ్వరుని విక్రమసేనము నుండి 
యొక పద్యపాద ముదాహరించినాడు. 


అజంతపరిచ్చేదము- “అర్ధవిశేషమున నమహత్తులకు మహదాకారము 
వచ్చును” అను అథర్వణకారిక నుదాహరించుచు - 


పీఠిక (.... 
“మా కెల్లంగలహంబు కూడదిక నీ మర్యాద జెల్లింపవే” 


అని యమరేశ్వరుని ప్రయోగము (ఇందు మాకనుచోట బహువచనము 
(పుట 362) 


క్రీ.శ. 1740లో కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహమున 
విక్రమసేనము నుండి యీ క్రింది పద్యము నుదాహరించినాడు- 


ఆవె. నీరనగ్ని యునికి మారయ విస్మయం 
బనుచు బాడబాగ్ని కదలి యప 
రంబు జొచ్చినొక్కొ రత్నాకరము మణు 
అనగ జెలువమమరు నాపణములు 


ఇందువలన 1740 ప్రాంతమున నీ కావ్యము ప్రచారమున నుందెను. 


క్రీ.శ 1908లో కవిగారు తమ కుమారసంభవ లఘుటీకలో విక్రమ 
సేనమునుండి పద్యములుదాహరించుటచేత నిది యీ శతాబ్దిలోగూడ 
పరిశోధకులకు పరిచితమని తెలియవలెను. 


విక్రమసేనమున ప్రబంధరత్నావళిలో లేని పద్యములు- 
ప్రబంధమణి భూషణము నుండి. 


13'7.మ. శరధిప్రఖ్యము వేదమూర్తులు కుభృత్సంకాశముల్‌ మారుతో 
ద్ధుర వేగంబులు కిన్నరేశధను లుద్దూతారు లభ్రంకష 
స్ఫురణౌన్నత్యము లభ్రగేహనిభముల్‌ పుణ్యాస్తముల్‌ తత్పురీ 
పరిఖా విప్ర గజాశ్వవైశ్యసుభట ప్రాకారసౌధోన్నతుల్‌ 

147. సీ. వికచారవింద దీర్ధికలలో విహరించి 

నలింగమ్మదావులననంగి 'పెనంగి 
కుసుమిత నవలతా విసరంబుగదలించి 
యలదేనియలసోన నలము కొనుచు 


1౧౦ ప్రబంధరత్నావళి 


సహకారపాదపచ్చ్భాయలకై యేగి 
శశికాంతవేదుల నుపచరించి 

సురతకేళీ శ్రాంతి సొగియు ముద్దియలపై 
చిట్టాడు తనువుల చెమటలార్చి 


గీ. చంచరీకంబురీతి, పర్ణన్యుభాతి, 
విరహపరితాపహరుమాడ్శి సురటిరీతి 
నప్పురంబున సకల జనానుమోద 
కరణదక్షుడు దక్షిణగంధవహుండు. 


492.గీ. రత్నసుందరి వక్రేందు రమ్యలీలం 
గాంచి విలసిల్లె నృపనేత్రకైరవములు 
పొంగె రాగాంబుధులు నిట్టంబుప్పధన్వు 
నగ్గమగువారిచేష్టల నభినుతింతు 


493 క. కప్పురపుధూళి యొక్కడు 
గుప్పుంబ్రస్వేద మొదలంగూడక యున్నన్‌ 
మెప్పువడంగుండలద్వయి 
నొప్పుగ వీడ్వదంగందాల్చునాక్కొండొరిమన్‌. 


494.క. మంచాంతరంబు దన పా 
దాంచలమున మెట్టి గర్వహాసవికాసా 
భ్యంచిత వదనుందై యా 
డించున్‌ కరవాలమలపుడిగ్గం ద్రోచున్‌. 


అమరేశ్వరుని విక్రమసేనమున పైపద్యములతో గలిపిన- (ప్రబంధరత్నావళి 
49-+-5)- 54 పద్యములు మనకు లభించుచున్నవి. 


పీఠిక ౦7 


ఇంకను అముద్రితమైన సంకలన([గ్రంథ ముల యందెన్నియున్నవో 
తెలియరాదు. 


ఇందలి పద్యము (34) నన్నెచోడని పద్యమున కనుకరణము 


శా. దానానేకపబ్బంహితస్వనము గంధర్వావళీహేషిత 
ధ్వానంబున్‌ మృదువేదనాదమును గాంతానూపురారావమున్‌ 
గానాపూనరసంబుం దూర్యమహుశంఖస్ఫారరావంబు బె 
లై నీరాకరఘోషమో యనంగ నిత్యంబుం జెలంగున్‌ బురిన్‌. 


నన్నెచోడని పద్యము 

మ. _ సమదానేకపబృ్బంహితంబు హయహేషాఘోషమున్‌ గీత వా 
ద్యమృదుధ్వానము వేదరావము భటోద్దండోక్తులున్‌ భూరి పం 
చమహాశబ్దరవంబుంగూడి సుమహత్సంక్షోభితాంబోధి నా 


దమునా దిగృధిరీకృతంబగుచు నిత్యంబుం జెలంగుం బురిన్‌. 
(కు. సం. 7.176) 


35. విక్రమసేనము - ఈ సీసపద్యమున 3, 4 చరణములు ఎత్తుగీతి, 
ఎజ్జిన నృసింహపురాణములోని 3౩-ర4 పద్యముతో సరిపోవుచున్నది. ఈ పద్యము 
557 గా అజ్ఞాతక రృత్వముగా నున్నది. 
శ్రీనాథయుగము (1400-1500) 
శ్రీ నాథుడు (వల్లభాభ్యుదయము) 


శ్రీనాథుడు వల్లభాభ్యుదయము అను కృతిని రచించినట్లీ గ్రథమూలము 
ననే లోకమునకు తెలిసినది (ప. 461). దీనిని గూర్చి ప్రభాకరశాస్త్రిగారు పీఠికలో 
చర్చించియున్నారు. (పుట. 25-26) 


రగ ప్రబంధరత్నావళి 


శ్రీనాథ కృతులనుండి యీ క్రింది పద్యము లిందుగలవు. 


269. భావన పెమ్మన - అనిరుద్ధ చరిత్ర 


వేలుపు గిడ్జియుం బరుసవేది భీమేశ్వర పురాణము 2-14 
2/72, విష్ణుకథానిధానము 

శా. ఆడెందాండవమార్శ్భటీ 19 4-148 
547. క్షయకాలంబున కాశీఖందము 5-88 


తాళ్లపాక అన్నమయ్య 


అన్నమయ్య వేంకటేశ్వరశతకమునుండి యొక పద్య(/7) ముదాహరింప 
బడినది. ఈ శతకమునుగూర్చి కీ.శే. వంగూరు సుబ్బారావుగారు శతక 
కవులచరిత్ర (1924) లో వ్రాసిరి. 1953 లో వావిళ్లవారు నా పీఠికతో గూడ 
దీనిని ముద్రించిరి. 


జైతరాజు ముమ్మయ్య 
ఈతని విష్ణుకథానిధానము నుండి 42 పద్యములు(364-406) 
దాహరింపబడినవి. ఇందు ఆజు పద్యములీతనివి గావు. కావున, యిందున్న 
వపద్యములు-36. ఇది వ్రశన్తకావ్యము కావుననే యిన్ని పద్యము 
లుదాహరింపబడినవి. 
ముమ్మకవి శ్రీనాథుని సమకాలికుడు. శ్రీనాథుడు ప్రౌఢ దేవరాయని 
ఆస్టానమునకు వెడలినప్పుడు తొలుత ఆన్థానముననున్న ముమ్మకవిని దర్శించి 
థి థి 
యిట్లు చెప్పినాడు. 
సీ పంపా విరూపాక్ష బహు జటాజూటికా 
రగ్వధప్రసవసౌరభ్యములకు 


పీఠిక రే 


తుంగభద్రాసముత్తుంగ వీచీఘటా 
గంభీరఘుమఘుమారంభములకు 
కళసాపుర ప్రాంత కదలీవనాంతర 
ద్రాక్షాలతా ఫలస్తబకములకు 
కర్ణాటకామినీ కర్ణహాటకరత్న 
ణ ణ 
తాటంక యుగధాళధళ్యములకు 


గీ. నిర్ణిబంధ నిబంధమై నెనయు కవిత 
తెలుగునను సంస్కృతంబునంబలుకనేర్తు 
ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని 
సమ్ముఖమున దయజూడు ముమ్మసుకవి. 
(చాటుపద్య మణిమంజరి. 2భా. పుట 28) 
ఈ ముమ్మకవియే జబైతరాజుముమ్మయ. 


మడికి సింగన 


మడికి సింగన పేరిందులేదు. కాని, యాతని పద్మపురాణము నుండి రెండు 
పద్యము లుదాహరింపబడినవి. 


ప. 532, శా. ఆ రాజాస్యలు-గాంచి రయ్యెడ-పద్మపురాణము 38-110 
ప. 562. చ. పరమ వివేకసాగరుడు 4-188 
ప్రాధఢకవి మల్లన 


ఈతని పేరిందు లేదు. కాని, యీతని రుక్ళాంగదచరిత్రమునుండి యొక 
పద్యముదాహరింపబడినది. 


ప. 586. వెలువెలబాజిం దూర్చు - రుక్ళాంగదచరిత్ర 38-187 


.... ప్రబంధరత్నావళి 
పోతన 


పోతనపేరిందు లేదు. కాని, యాతని భాగవతము దశమ స్కంధము నుండి 
ర్త పద్యములున్నవి. 


ప. 30. తరుణుండగు శీతల కరు భాగవతము, దశ. 1288 
53. భూమి నిండె మిగుల 10 12901 
244. ధన్యవిభూతి 10 1276 
580. విటసేన 7 9865 


కుంటముక్కల తిమ్మయ 
శైవాచార సంగ్రహము 
ఈతని గ్రంథమునుండి ఒక పద్యముదాహరింపబడినది. అది 167 పద్యము 
విభూతి వర్ణన - ఈ [గ్రంథము ముద్రితమైనది. (మదరాసు ప్రాచ్య లిఖిత 
పుస్తకభాండాగారము వారు 1951 లో ప్రకటించిరి)ి ఇందు 167 పద్యము 
'కపిలవర్ణము గోవు అనునది, 1-26 పద్యముగా నున్నది. 
నూతనకవి సూరన్న 
ధనాభిరామము 
ఇందుండి ఒక పద్యముదాహరింపబడినది. 


482. “ఇరువదియాబు వీక్షణములెన్నగ” ఈ కావ్యము వావిళ్లవారిచే క్రీ.శ. 
1950లో ప్రకటితము. అందు 482 పద్యము 2ఆ. 45 పద్యముగా నున్నది. 


ఈకావ్యము తెలుగు విమర్శకులు చదివినట్లు కానరాదు. సాంఘికేతి 
వృత్తమునకు సంబంధించినది. రూపము, ధనము వీని రెండింటిలో నేది గొప్పది 
అని మన్మథుడును కుబేరుడును వాదించుకొని, ఒకరునొకరు గెలువ లేక పోయిరి. 


పీఠిక రం 


అప్పుడు శివుడు ప్రత్యక్షమై రెండును మానవ జీవితమున కావశ్యకములే యని 
వెల్లడించును. కథ దాక్షారామమునకు సంబంధించినది. 


అన్నయ - సాముద్రికము 
ఈ ([గ్రంథమున 143-144 పద్యము లిట్లున్నవి 
చౌడయ్య గంగరాజు సాముద్రిక శాస్త్రము 
క్త ఉదరంబు దర్ద్హురోదర 
సదృశ్యంబై జఘనమతి విశాలంబైనన్‌ 
సుదతీరత్నంబున క 
భ్యుదయంబుగ ధరణి యేలు పుత్రుండు పుట్టున్‌. 143 


క. కడునిడుదయుం గడుకుజబుచయుం 
గడువలుదయుం గడుకృశంబుం గడునల్లనిదిన్‌ 
గడు నెజ్జినిదగు మెయిగల 
పదతిం గీదనిరి మునులు వరమునిచరితా. కశడ 


ఈ రెండు పద్యములు అన్నయ సాముద్రికములోనివి (చూడుడు. ముద్రిత 
ప్రతి. వావిళ్ల 1951) 


ఈ అన్నయ సాము(ద్రికము నుండి శ్రీనాథుడు కాశీఖండమున పద్యములను 
(గగ్రహించినాడు. (423-338) 


చూ. సాహితి - చొక్కనాథయ్య - (శివసుందరేశ్చరరావు వ్యాసము - 1955) 
కృష్ణరాయ యుగము 
హరిభట్టు 


ఈతని యుత్తర నారసింహపురాణమునుండి యొక పద్యము (513) 
దాహరింపబడినది. ఈ కావ్యము నాంధ్ర సాహిత్యపరిషత్తువారు - 1925 లో 
ముద్రించిరి. అందు పై పద్యము 1-227 లో నున్నది. 


1౧౦6 ప్రబంధరత్నావళి 


ఎడపాటి ఎజ్జిన 


కుమారనైషధము, మల్షణచరిత్ర - అను రెండు కృతు లీతని విందుదా 
హృతములైనవి. 


కుమారనైషధము - అను కృతి ఎడపాటి ఎజ్జిన వ్రాసినట్లుగా నీ ప్రబంధ 
రత్నావళి నుండియే తొలుత లోకమునకు తెలిసినది. ఇందుండి (72-89) 17 
పద్యములు గలవు. శ్రీనాథుని నైషధచ్చాయలిందుగలవు. 


“నెషధమందలిదిగా స పద్యము నాం. సా. గ్రంథసంధాత యుదాహరించి 
నాడు. నైషధమున గానరాదు 


స్పీ మించికన్నులం గోరగించు రాజాన్నంబు 
లొలుపయించుకలేని యొలుపుబప్పు 
నభినవ సంతప్తహైయంగవీనంబుం 
బరువంపు రుచినొప్పు పాయసములు 
నేతియు మిరియాల నెనసిన కూరలు 
ఖండశర్మరతోడ పిండివంట 
గ్రొజ్జుగా గాచిన గోక్షీరపూరంబు 
పనస రంభాచూత ఫలచయంబు 
గీ. 'ద్రాక్షపండులు ఖర్జూర మాక్షికములు 
బహు సుగంధిరసావళుల్‌ పానకములు 
పెక్కువిధముల పచ్చళ్లు పెరుగు మజ్జి 
గలును వడ్డించిరంతయుం గ్రమముతోడ. (పుట 182-839) 
శ్రీనాథుని శృంగారనైషధమున నీ సందర్భమున నిట్టి పద్యము లేదు. 
అందాజవయాశ్వాసమున భోజన వర్ణనమున నీ క్రింది పద్యములు గలవు. 
(119-125 మొదళ్ళు) 


పీఠిక 1౦డ 


6-120 సీ. గోధూమ సేవికానుచ్చంబులల్లార్చి ఖండశర్మరలతో గలిపిగలిపి 
121. చ. తరుణులు చంచలాలతలు 
122. గీ. పచ్చరా మానికంబులం బళ్ళెరముల 
123. క. అరుదుగ నపుడొక్కొక్క యెడ 
124 సీ. అమృత రసోపమంబైన కమ్మనియాన 
125. ఉ. అదరణంబుతో నభినవోజ్య 


వీనిని బట్టి నైషధమున అనునది శ్రీనాథ నైషధమున లేకపోవుటచేత 
ఎడపాటి యెజ్జన కుమారనైషధములోని దనియే మనము గ్రహింపవచ్చును. 


ఈ “మించి కన్నులంగోరగించు” అన్న పద్యము కొలది మార్పులతో జక్కన 
విక్రమార్మ చరిత్ర 4-188లో నున్నది. 


ఇట్టిదే యింకొకటి, ఇందు 553 పద్యము. 


ఉ. చుక్కల నెయ్యపుందగవు సూచిన యామిని కూర్మి చూచినన్‌ 
జక్కవనాథు దీనతకు జాలక మున్మడు నస్తమించె య 
మృక్క శిలావిశేషము గదా శశి యశ్శము నీలరోచి గా 
దొక్కొ కలంక నొల్లనని యోర్బె దదీయ వియోగదుఃఖమున్‌ 
శృంగారనైషధమున 8వ ఆశ్వాసమున 656 పుటలో నీ పద్యముదాహరింప 
బడినది. సంస్కృత మూలమునకు సరియైన పద్యము - “తటుకున నస్తమించె” 
అను దాని తరువాత- 


“చుక్కల నెయ్యపుందగవు సూచిన *అను పద్యము ముద్రింపబడినది. దీనికి 
ముందు 


1౧౦౦౮1 ప్రబంధరత్నావళి 


“ఒక వ్రాత ప్రతిలో దీనికి పర్యాంతరము” అని వ్రాయబడినది. ఇందు 
వలన శృంగార నైషధ వ్రాతప్రతులలో నిదిలేదని యర్థము. మూలమునకు సరిగా 
పద్యమున్నప్పుడు తిరిగి యదే యర్ధముగల పద్యము శ్రీనాథుడు వ్రాయడు. 
కావున, నిదియును కుమార నైషధము నందలిదే యని గ్రహింపవలెను. 


ఇందు వలన కుమారనైషధమున పద్యములు 19. 
మల్లణ చరిత్ర 
యా 


కుమార నైషధమునుండి 19 పద్యములను గ్రహించిన జగ్గన-మల్హణ 
చరిత్ర నుండి మూడు పద్యములను మాత్రమే యుదాహరించుటచేత ఎఖజ్జిన 
కుమార నైషధము మంచి రచనగల [గ్రంథమని మనమంగీకరించవచ్చును. మల్షణ 
చరిత్రపద్యములు (90-92). ఇది రెండు పరియాయములు ముద్రితమైనది. 


1930 శృంగార (గ్రంథమాల, మదరాసు 
1940 శృంగార కావ్య (గంథమండలి, బందరు 
ఇందలి పద్యము 


క. కురువింద వజమయ గో 
పుర కాంతులవలనం బ్రొద్దుపోకలు రాకల్‌ 
పరికింప నరిదియయ్యెను 
సరసిజ కైరవ వికాససంపద తెలియన్‌ (1-12) 


అనునది కుమారనైషధమున గలదు-79 పద్యము. 
ఇందుదాహరింపబడినవానికి ముద్రణ ప్రతి సంఖ్యలు. 


90 సీ. కువలయ కమలాభినవ న ల 1-38 
91 చ. గములగు పద్మరాగము స్యా లం 1-85 


పిఠిక 1ంయేే 


92 సీ, పగడపుం గంబాల 
పెదపాటి సోమయ అరుణాచలపురాణములో నీ క్రింది పద్యము గలదు. (488) 


మ అంగయుక్తంబుగా నామ్నాయములు నాల్లు 
చదువంగనేరని సద్విజాతి 
బ్రహ్మపాద్మాది పురాణాగమేతిహా 
సము అలెజుంగని బ్రహ్మసంభవుండు 
భాట్ట వై శేషిక, ప్రాభాకరాది శా 
స్ర్రములాజు చూడని ధరణిసురుడు 
స్వకులోచితములైన సప్తతంతువులెల్లం 


బారమెయ్డింపని బాదడబుండు 


గీ. కావ్యనాటక లసదలంకారముఖ్య 
విద్యలన్నియు నెజుంగని విప్రవరుండు 
పంచయజ్ఞములును లేని బ్రాహ్మణుండు 
వెదకిచూచిన బొడమండు వీటిలోన. 


ఈ పద్యమే కొలది మార్పుతో మల్పణచరిత్రలో నిట్లున్నది. 


స్స్‌ అంగయుక్తంబుగా నామ్నాయములు రెండు 

బల్లిపాఠంబుగాం బరిచయించె 

బ్రహ్మాండ శైవాది బహు పురాణంబులు 
కరతలామలకంబుగా నెణింగె 

భాట్ట వైశేషిక ప్రముఖ శాస్త్రంబులు 
నవగతంబులుగాక నభ్యసించె 

శుకుల వ్యాసాది దేశికుల తత్వార్ధముల్‌ 
శోధించె నామూలచూడముగను 


1ండా ప్రబంధరత్నావళి 


గీ. వాదవహ్నా జలస్తంభవాదులరసి 
నంజనాకర్షణక్రియ లలమిం గనియె 
సరస సంగీత సాహిత్య సరణి దెలిసె 
నఖిల విద్యావిశారదుండయ్యె నంత. (1-6) 


తెనాలి రామలింగయ్య 


ఈతని కందర్పకేతువిలాసమునుండి నాలుగు పద్యము లుదాహరింప 
బడినవి (425-428. 


ఈ కందర్పకేతువిలాసమునుండి యొక పద్యము కవిగారిట్లుదాహరించి 
నారు. 
“లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రా సితో 
త్పలముచ్చైస్తనకోకమోష్ట విలసదృంధూకముద్యతృటీ 
పులినంబుద్ధత చిత్తజాతరసనావాఃపూరంబు ప్రాణేశ్వరీ! 
జలజావాసముంజొచ్చియాదక మనోజాతానలం బారునే” 
(కుమారసంభవము. ప్రథమ భాగము : పుట : 107) 


తెనాలి రామకృష్ణకవి పాండురంగమాహాత్యము 


తెనాలి రామలింగకవి హరిలీలావిలాసములోనిదిగా నీ క్రింది పద్య 
ముదాహరింపబడదినది. 


చ. తెలతెలవాజణ నొయ్య నరుదెంచు నిశాంత రతాంతతాంతలౌ 
చెలువలకింపుగా మెలంగుంజెక్కులంగూరిన చూర్ణకుంతలా 
వళి సరసంబుగా జడియువాలిన సెజ్జలమీది ప్రావిరుల్‌ 
దొలంగంగంజేయు నూడిగపు తొయ్యలులంబలె వేగుదెమ్మెరల్‌ (487) 


ఈ పద్యము పాండురంగమాహాత్యములోనిది 1-119. 


పీఠిక 1౦౦7 


తెనాలి రామలింగకవి - ఉదృ్భటారాధ్య చరిత్ర- 
కాకమాని గంగాధరుడు - బాలభారతము (132) 


శా. _ సంసారార్దవ పారగున్‌ పరమహంసనవ్రాత చూడా పదో 
త్తంసంబున్‌ శ్రుతి సంకరోద్దళన పాథఃక్షీర భేదక్రియా 
హంసంబున్‌ జగదేకవంద్యు జలదశ్యామున్‌ మహాపాతక 
ధ్వంసాభారతు భారతామృతనిధిన్‌ వ్యాసున్‌ బ్రశంసించెదన్‌. 


ఈ పద్యము రామలింగకవి ఉదృ్భటారాధ్య చరిత్రమున గల యీ క్రింది 
పద్యము ననుసరించినది. 


శా. సంసారాహ్వయాసింధు పోతము జగత్సంబోధ దీపాంకురున్‌ 
కంసారాతి పదాబ్దబంభరము సాక్షాత్పద్మగర్భున్‌ బుధో 
త్తంసంబున్‌ శ్రుతి సంకరోద్దళనపాథః క్షీరభేదక్రియా 
హంసంబున్‌ బరిశీలిత స్కృతిరసున్‌ వ్యాసుంబ్రశంసించెదన్‌ (1-9) 


నందితిమ్మన (పారిజాతాపహరణము) 
(గగ్రంథనామము, కర్తనామము తెలియరానిది. 


గీ. అమరులమృతాబ్ధి లోపలి యమృతరసము 
నిండి చేరులపటికంపుం గుండగట్టి 
చేందుకొనియెదరో నాగ శీతరోచి 
మెల్ల మెల్లన రుచులతో మిన్నువ్రాతె 


ఇది తిమ్మన పారిజాతాపహరణము 2-39వ పద్యము. 


ఆంధ్ర వాబజ్బయచరిత్రకారుల కత్యంతోపయుక్తమైన యీ (గ్రంథమును 
పునర్ముద్రణము చేసినందులకు డాక్టరు వేటూరి ఆనందమూర్తిగారిని యత్యంతము 
నభినందించుచున్నాను. 


1ంగెగ ప్రబంధరత్నావళి 


శ్రీ ప్రభాకరశాప్రిగారి గ్రంథముల నన్నింటిని పునర్ముద్రించుటకు వారు 
చేసిన ప్రణాళిక పూర్తియై ఆంధ్ర సాహిత్యవీథి నలంకరించుగాత! 


మానవల్లి కవిగారి సంకలన [గ్రంథములు - ప్రబంధమణిభూషణము. 
సకలనీతిసమ్మతముతోపాటు నీ ప్రబంధరత్నావళికి పీఠిక వ్రాయు నవకాశము 
నా కొసగిన - డాక్టరు ఆనందమూర్తిగారికి - ఈ పీఠికారచనమున నాకు 
చేదోడు వాదోడుగానున్న నా పెద్దకుమారుడు చి॥ శివసుందరేశ్వరరావునకు నా 
యాశీస్సులు. 
ఇతి శివమ్‌ 


18-5-76 
2-2-1187/ 5 
లక్ష్మీకాంతనిలయము నిడుదవోలు వేంకటరావు 


హైదరాబాదు -44. 


పీఠిక ంం 


ప్రబంధరత్నావళి 
పద్యములు - ఇతర కవి కృతములుగా తెలియుచున్నవి. 


పద్యము 24 కొలదికిమీఅబెద్దయగు కుమారసంభవము (7-10) 
పద్యము 30. తరుణుండగు శీతల కరు భాగవతము దశ, 1288 
పద్యము 48. పొడవుగనెల్ల యంగళుల జక్కన విక్రమార్మచరిత్ర 1-74 
పద్యము 58. గీ. భూమినిండెమింటం బూర్జమై భాగవతము - దశ. 1291 
పద్యము 95. మెచ్చుండు మెచ్చవచ్చునెర ఆంధ్ర భాషాభూషణము 


ఇది కేతన దశకుమారచరిత్రలోనిది. చూ. ప్రబంధ మణి భూషణము 
వ్రాత ప్రతి. ప. 867 


218. గీ. ఇగముచేనంబరంబెల్ల - భైరవుని శ్రీ రంగమహత్త్వము (2-241) 

244. ఉ. ధన్యవిభూతి శోభితుడు - భాగవతము, దశ 

269. ఉ. వేలుపుగిడ్జియుం బరుసవేది - భీమేశ్వరపురాణము (2-14) 
గీ.ఆత్రిముని కంటె పసిబిడ్డ-తపతీసంవరణోపాఖ్యానము (3౩-105) 
శా. ఆదెందాండవ మార్భటిన్‌ - భీమేశ్వర పురాణము (4-148) 

301. సీ. ఒనరంగంగపాలంబు నుపహారసంధియు-సకలనీతిసమ్మతము 512 


3808. శా. నానా శాస్త్రవిశారదుండు . 339 
305. క. పతిచీరలట్టిచీరలు ల 485 
306. సీ. బలుగాపు వాకిళ్లు ్టు 60 


పై వానిలో పర్వతపురాణమునగల 


కీ ఒనరంగంగమలంబు నుపహార సంధియు” 
అన్నది పంచతంత్రములో నున్నది. ప్రబంధరత్నావళిలో పద్యము సరిగాలేదు, 


1ంరర ప్రబంధరత్నావళి 


రెండవపాదము 
జాలనుపన్వాస సంధియు సంధియు యోగసంధికమును - అనునది. 
“జాలనుపన్యాస సంధియుం (బతికార సంధియు సంయోగ సంధికంబు 


అనియుందడవలెను- సకలనీతి సమ్మతము 512 

3803. శా. నానాశాస్త్రవిశారదుండు - అనునది పంచతంత్రములోనిది 

సకలనీతిసమ్మతము 339 

305. క. పతిచీరలట్టిచీరలు నీతిసారము 485 
306. సీ. బలుగాపు వాకిళ్లు నీతిసారము 60 


304 పద్యము బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి లోనిది. 
376. సీ. ఊకరల్‌ గొట్టక యుబ్బసంబందక... ఇది పురుషార్ధసారములోనిది 
సకలనీతిసమ్మతము 307 
881. మ. కరధక్కారవ ...ఇది యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము 
లోనిది 
398. చ. వెనుకకుంబోక... పురుషార్ధసారము (సకలనీతిసమ్మతము)306 


51/7. క. అరుణుండు కిరణముల... సకలనీతిసమ్మతము 382 
518. ఆ. వె. అన్యదేశమెల్ల... సకలనీతిసమ్మతము 
519 చ. చెలువుగ దుష్మరంపుబని... 4865 
520. బలుకొజడువోలె 470 
521. జానుగం బతిబనిచిన 4838 


(గ్రంథనామము-కర్తనామము తెలియనివి 


524. సీ. అఖిలలోకానందుడగు చంద్రుడు... నృసింహపురాణము- 1-26 
538. శా. ఆ రాజాస్యలు గాంచిరయ్యెడ... పద్మపురాణము- 838-110 
537 గీ. కడలుంబేతులార్చుచు... నృసింహపురాణము - మే-9ం4 


పీఠిక 


540. మహాస్రగ్ధర. కనిరుగ్రగ్రాహనక్ర... 
547. మ. క్షయకాలంబున... 

557. సీ. తిమిరభూతముసోకు... 
577. రాజితతేజుదైన 

580. సీ. విట సేనపై దండువెడలిన.. 
పూ.భా. -965 

ప్రబంధ రత్నావళి- 

47. పూవులప్రోవులై 

49. ప్రత్యగ్రరచనా 

20". లలితలతాంత 

245. సీ. ధూర్జటి కోపాగ్ని 

333. సీ. సంతతిలేని 

4౦94. ఉ. రాజులు 

522. క. చీటికిమాటికి 


1ంయం 


నృసింహపురాణము - ౩-8 
కాశీఖండము - 5-88 
నృసింహపురాణము - ౩-రి4 
నృసింహపురాణము -8-రి1 
ఖాగవతము. దళ. 


ప్రబంధమణిభూషణము 
18 ప 


1౦౮ ప్రబంధరత్నావళి 


శ్రీరస్తు 


(ప్రబంధరత్నావళి 
అథర్వణాచార్యులు - (భారతము) (ఆఅం.) 


తృష్ణాతంతునిబద్ధబుద్ధులగు రాధేయాదులం గూడి శ్రీ 

కృష్ణుం గేవలమర్యుంగాం దలంచి మర్దింపంగ నుత్సాహ వ 
ర్ధిష్టండయ్యె సుయోధనుం దకట ధాత్రీనాథ! యూహింపుమా 
యుస్టీషంబునం గట్టవచ్చునె మదవ్యూఢో[గ్ర శుండాలమున్‌. (ఆం) 1 


మ. నతనానావ నినాథయూథమకుటన్యస్తాబ్ద రాగోజ;ల 
ద్యుతి విభ్రాజితపాదపీఠు లలనాదోశ్చామరోద్ధూత మా 
రుతలోలాలి వినీలకుంతలుం బ్రభారుగ్భాముం గేయూర శో 
భిత బాహాపరిఘున్‌ సువర్ణధరణీభృద్భైర్యు దుర్యోధనున్‌. (ఆం) 2 


మ్మ ప్రణతాశేష వసుంధరాధిపశిర(స్స్రగ్గంధలుబ్ధ భమ 
*త్వణదభ ('భ్రమకృద్ది రేఫగణ రుంకార ప్రదాబద్ధ సం 
(7?) ప్రణవత్యుత్రథిత ప్రవర్ధిత సమస్త క్షత్రసూయాధ్వ 6 


క్షణ సింహాసన భాసితున్‌ దృఢధనుశ్శాఘానుజున్‌ ధర్మజున్‌ (ఆం) ౩ 


లబ్‌ 


రాజమండలపూర్ణరాజమండల వీథి 
రత్నగర్భామల రత్నగర్భ, 

గంధర్వగంధర్వగంధర్వనగరంబు 
నాగపున్నాగపున్నాగవనము, 





1. ఇందలి 2, 3, చరణముల యర్థము కుదురలేదు. మేము మార్చలేదు. 


ఆ.వె. 


బ్‌ 


ప్రబంధరత్నావళి 


మార్గణమార్గణమార్గణ పీఠ ము 
త్తుంగ భుజంగ భుజంగభూమి, 
కాంత కాంతారాతి కాంతకుంతస్థలి 
వీరకుమార కుమారసరసి, 


యనంబొగడ్త కెక్కు నలకాపురంబు దే 
వేంద్రుపురము దానవేంద్రుపురముం 
(గ్రేణిసేయు లలితశోణాంశుమణిబద్ధ 


గోపురంబు హస్తినాపురంబు. (ఆం 4 
అన్నమరాజు - కానుకొలను. (అమరుకము) (ఆం) 


చులుకనం జాపముం దిగుచుచోం గటకాముఖపాణిమీందం బె 
ల్లొలయు నఖాంశులం గదిసి యొప్పెడు కెంజిగురాకుగుత్తిచే 
నలవడి కర్ణపూరమున నంటిన తుమ్మెదవోని పార్వతీ 

లలన కటాక్షదృష్టి మనలం జరితార్జ్థులం జేయుం గావుతన్‌. (ఆం) 5 


తివిరి రాళికి నెక్కి తిరుగు చక్రంబులు 
మెట్టులం బదిలమై మెజఖయుతేరు, 
బహుముఖంబుల నేర్పు పచరించుసారథి 
వ్రాసి చూపంగరాని వారువములు, 
గట్టియై వీంక నక్కజందీర్చు విలుగమ్మి 
శుతిరహితంబుగ మోంత చూపునారి, 
విజయానుకూలమై విలసిల్లు బాణంబు 
సరిలేని కోటుల సంఖ్యబలము, 


దనకు నబ్బుటయునుం బురత్రయము గెలిచి 
పృథులవిఖ్యాతిం గైకొన్న రథికవరుండు 


చ. 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


జయముం దేజంబు భూతియుం బ్రియమెలర్ప 
మనలం గరుణావిధేయుండదై మనుచుం గాత. (ఆం) 


అన్నమయ్య - తాళ్లపాక (తిరువేంకటేశ్వరశతకము) (ఆం) 


అరిసెలు నూనెబూరెలును నౌంగులుం జక్మెరమండెంగల్‌ వడల్‌ 
బురుడలు పాలమందడెంగ లపూపము లయ్యలమేలుమంగ కి 
కరుదుగ విందువెట్టెం బరమాన్నశతంబుల సూపకోట్లతో 
నిరత వినిర్మలాన్నముల నేతులసోనల వేంకటేశ్వరా! (అం,).. 
అప్పన్న = (చారుచర్య) (జ) 

కఠినమై దొడ్డచిక్కణమునై వత్సరా 

ర్ధ ప్రమాణము ప్రాంతందనము గలిగి 
యుజ్వలచ్చాయమై యొత్తినతరవాయి 

శశమాంసఖండంబు చంద మగుచు 
నొాగరించుకయు లేక మిగులంగం దీపైన 

'క్రముకంబు; నొఖ్జినై కమ్మ వలచి 
దళమెక్కి పండినతాంబూలదళములు; 

కాలోపలంబులు గాల్చి వడియ 


నూని కట్టిచ్చి చూర్ణంబుగా నొనర్చి 

భుక్తి గొనక ముందట నాల్లు భోజనోత్త 

రమున రెండును నటమీంద రాత్రి యాజు 

మార్లు తమ్ముల మొప్పారు మంత్రియప్ప! (జురి 


లఘుకారి క్రిమిదోషవిఘటన సంధాయి 
దీపన నిర్దోష దీప్తికరము, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


పాషాణచూర్ణంబు; పైత్యవాతఘ్నంబు 
శంఖచూర్జము పైత్య శ్రైత్యహరము; 

చిప్పలసున్నంబు శ్రేష్మంబు నడంగించు 
గుల్లసున్నము వాతగుణముం జెజచు, 

తనివిచ్చుం జాల ముత్యంపుం జూర్ణము చూర్ణ 
పర్ణ మాయువునకు బాధకంబు, 


పత్రమూలంబునను రోగపటల ముండు 

నగ్రమది పాపములకెల్ల నాలయంబు 

నడిమి యీనియ బుద్ధివినాశకరము 

వీన్సి వర్జించి తగం జేయు వీడియంబు. (జ)9 


వదనవికాససారభ వివర్ధనకారి లసన్ముదావహం 

బుదర విశేషసౌఖ్యకర ముద్గతదోషబలప్రహారి స 
మృదజనకంబు తమ్ములము మానవతీ పరిభోగవేళలన్‌ 
మదనపునర్భవీకరణమండత్రము తుల్యమె దీనికెద్దియున్‌. (జ)10 


అమరేశ్వరుండు = చిమ్మపూండి (విక్రమసేనము) (ఇ) 
అదె కైలాసము దృగ్విలాసము విహాయశ్చారిణీసమ్మద 
'ప్రదవిన్యాస ముదగ్రభాసము మరుద్భానూసదాధ్యాస మ 
భ్యుదయన్వ్యాస మసన్నిరాసము మయూరోదారనిధ్వానవి 
భ్యదహి వ్రాతకృత ప్రవాసము త్రినేత్రావాస ముర్వీశ్వరా |! (ఆం)11 
అరుణపుష్పావలి యగ్నిగా సంధించి 
యళుల నుల్మలుగాంగ నావహించి, 
దందడి వీతెంచు దక్షిణపవనంబు 
భ(స్రానిలంబుగాం బరిఢవించి, 


ప్రబంధరత్నావళి ఏ 


చిలుకలు పికములు చేదోడు సేయంగ 
మాధవుందనుకనుమరి గడంగి, 

యంగజుం దనుపతియానతిం బనిపూని 
మొగడ లన్ములుకులమొనలు చజచు 


కొలిమియొక్కొ యనంగం గురియు పరాగంబు 
విస్ఫులింగములుగ విరహు లులుక 

నేచి పూచియున్న యీ యశోకమహీరు 

హంబుంగంటి మాళవాధినాథ! (ఆంి12 


అలకలు తేంటిదాంటులును, హస్తతలంబులు పల్లవంబులుం 
బలుకులు గీరపోతములభాషలు, మేనులు బువ్వుందీగెలున్‌, 

లలిం దమలోం దడంబడ విలాసవతు ల్మదనాధిరాజ్య ల 

క్షులగతి నెల్లచో విరులు గోయుట చెన్నెసలారెందోంటలన్‌ (ఆ౦ం)18 


అలరులపాన్పులం దలిరుటాకుల సెజ్జల హర్యవేదికా 

తలములం దీవయిండ్ల సికకాశయనంబుల మున్వియుక్తి మై 
నలందురి వందుకందువుల నప్పటి కప్పటి కింపుం బెంపం గో 
ర్ములు తనివారి వేద్మపడం గూడిరి వేడుకతోడ దంపతుల్‌. (ఆం)14 


అలికలితపంకజము నొక్క యతివ దెచ్చి 
చుట్టమగునట్టి వనితకుం జూపుటయును 
తన కురులు మోము నెదుట నద్దంబులేక 
తోంచె ననుచు నమ్ముగ్ధ యద్భుతముం బొందె. (ఆ౦)15 


ఇజీయుకుచంబులందొకటి యించుక వీడ్వడ నొక్క కేల లేం 
బొఅంగబళించి నిక్కుచును బూవున కెత్తిన చేతిచంక క్రొ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మ్మెజుంగులు హస్తముం గడచి మీందికిం బ్రాంకంగ మున్ను గన్నయా 
గుజుతులు డాసి కోసెందుది కొమ్ముల పూవులు కొమ్మ నెమ్మితోన్‌ 
(ఆ౦)16 


ఇట్టి పాపయిల్ముందేలు మళ్టీ యనుచు 
జనులు కనుకని పలికడు చందమామ 
నడిమిమచ్చకు నెథింగి పే రిడంగ నేర్తు 
రప్పురమున మేడలపయి నాడుసతులు. (ఆం౦)17 
ఏపునం జెలరేంగి యేయు మనోజన్ము 

చెజకువిల్‌ రెండుగా వితిచివైతుం; 
బలువలై పలుకు చిల్మలనాలుకల ముల్లు 

విజిచి యూారములలో వెడల నడంతు; 
మదమున (మోయు తుమ్మెదలం జంపకలతాం 

తములలో మునుంగంగ నిమురింతుం (౧) 
దగులమై వీతెంచు దక్షిణాశాగంధ 

వహు మహాహీంద్రుని వాతం ద్రోతు; 


నేటి కులికెదు నా యట్టిబోటి కలుగ 

వెలంది! నీ మదిలోపల వెఖవకుండు 

మమ్మ! ధైర్యంబు వదలకు మమ్మ |! యెందుం 

గత్తలము గల్నుమేనికింగలదె బాధ? (జు18 


కటి వదడంకాడ నీల్ల నసికౌను కరంబున నక్షులించి పి 

న్నట తరళంబుతోడ నయనద్యుతి భూలతలం దెలర్ప నుం 

గుటములు మోపి నిక్కుచును గ్రొవ్విరిచన్నులచాయ మోము చ 

క్కటి కెసంగంగం జొచ్చె నొక కామిని తోయజషండ మిమ్ములన్‌. 
(ఆం)19 


లబ్‌ 


ఆ.వె. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి "/ 


కమలినీకాంత యెంతయుం గంది వంద 

వారుణీసక్తుందై వసువ్యయము చేసి 

యరిగినట్లు సరాగియై యంబరంబుం 

దొజంగి పశ్చిమజలధిలో నుతిఆందరణి. (ఆం)20 


కలయంగ నలందిన కస్తూరి పెల్లున 
జలములదెల్లను గలంగంటబేసి, 
కుచమండలంబుల కుంకుమ చర్చల 
నీరెల్ల జేవురు నీరుచేసి, 
తనులిప్త సురభిచందన కర్ట్వమంబున 
వారినెల్లం బులకవండు (9?) సేసి 
మూలల నవపుష్పమాలికా వితతుల 
వనమెల్లం దెట్టువ గొనంగం జేసి, 


యలక లలికవీథి నంటం గన్గవలం గం 

'పెలయం గామచిహ్నలెల్ల బెరయ 

నలరువాతులమర జలకేలి సాలించి 

కొలను వెడలి రింతు లలస గతుల. (ఆం)21 


కులశ్రైలంబులలో సువర్ణగిరి దిక్కుంభీంద్ర వర్దంబులో 
బలభిన్నాగము లోకపాలకులలోంబర్జన్యుం డుగ్రోరగం 

బులలో శేషుండు పెంపుంగన్నకరణిం బూజ్యాధిపశ్రేణిలో 

వెలసెన్‌ విక్రమసేన భూవిభుండు దోర్వీర్యప్రతాపంబునన్‌. (అ) 22 


కేలిందెప్పము సేసిక్రాలి లీలావతి 
నీందించుచును నొక్క యింతి దాసి, 


8 ప్రబంధరత్నావళి 


చే యిచ్చి యిందు విచ్చేయు మంచును దన్ని 
నడిపించుచునునొక్క పడంతి నూంది, 

ముదితచేకూడను ముద్దులాడుచు నొక్క 
తరుణికి నిమ్ములం దమ్మ యొసంగి, 

రమణిపాపటం బుష్పరజముంబోయుచు నిదె 
మిగిలెంగొమ్మని యొక్క మగువకిచ్చి, 


గీ. కదలం బడినట్టు లొక్కతెం గౌంగిలించి 
ముంపు మునింగినట్లొాక్కతె మోవి యాని 
లలితనాయక కేలీ విలాసమమర 
లీల జలకేలి సలిపె భూపాలసుతుండు (ఆం)2౩ 


చ. కొలందికి మీజం బెద్దయగు కోటతనర్పున వస్తుసంత తో 
జ్వల తరసత్ర్రృభాతిరవిచంద్రరుచుల్‌ సొరనేరకున్న సం 
ధ్యలు దివసత్రియామలును దత్పురిపొౌరజనంబెజుంగుం ద 
మ్ములముచవిన్‌ విహంగగతిం బూవులతావి రతిప్రసంగతిన్‌'. (ఆం) 24 


గీ. క్రాలుంగన్నులు ముద్దు మొగములు దమకు 
నసదృశ ప్రభావమునం జెల్వగుటం జేసి 
మునింగి మీలను దలలెత్తి వనరుహములం 
దూలపజచిరి వనకేళివేళ సతులు. (ఆ౦) 25 





1. చూ. నన్నిచోడని కుమారసంభవము - (7-105) 
2. “ధనుః పౌప్పం మౌర్వీ మధుకరమయీ... క్రియాసిద్దిః సత్వే వసతి మహతాం 


థె 


నోపకరణే” సుభాషితరత్నభాండాగారం (2-252) 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 0 


గొ నయము తమ్మినూల్‌ చెజకుంగోల ధనుర్లత పూవులమ్ము లే 
టును నొకమాటు తా నతనుండున్‌ మును నుగ్రు జయించె జీవరా 
శి నొడుచు టేమి చెప్పనని చేయునుతుల్‌ తగు మోహన ప్రవ 

ర్తన గల కాముం డీవుత ముదంబున మీ కిలం గామసౌఖ్యములో(జ)26 


చనవున రెండువక్రములు చన్నులపాల్దుడువంగ నొక్క మో 
ము నగంగ నొక్క యాననము ముద్దు నటింపంగ నొక్క యాస్యము 
న్గనంగ నిదేమి పల్మ దని యాలపనంబునం బెక్కులించు (?7)ను 
బ్బున నగు షణ్ముఖుండెలమింబొంది త్రిశక్తులు మాకు నీవుతన్‌ (ఆ౦)27 
చూపులకట్టు పూందూపులం జేపట్టు 

నబలల చూడ్ముల యాయుధములు, 
తాయంబునకు గండుంగోయిలంగూయించు 

బాలల పలుకుల మూలమంత్ర, 
మెదిరికిం దేంటుల నెడయాటలాడించు 

నబలలయలకల యాప్తబలము, 
సవరణకుం జంద్రుం జాలించు మగువల 

మొగముల సేనకుం దగిన మొగము 


భావభవునకు; నటుగాక బలమె బలము 

గాంగం దిరిగెనే వీరిచేం గాసింబడండె? 

యనంగ సౌందర్యసంపద లభినవముగ 

వజలుదురు దత్పురంబున వారసతులు. (ఆం౦)28 


తరుణవయస్ముల యౌవన 
పరిపాకుల వృద్ధజనుల భటులను నిజ సో 


10 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


దరులను గురులనుగాం జూ 
తురు పురము పతివ్రతాసతులు పుణ్యవతుల్‌. (ఆం)29 


తరుణుందగు శీతలకరు 

మరగి వియల్లక్ష్మి తన్ను మాని ముదుకండున్‌ 

ఖరకరుండును నని ద్రొబ్బిన 

కరణిన్‌ రవి పశ్చిమాద్రికడం ([గ్రుంకె నృపా! (ఆం)౩0౦ 


తజులు వడి యుత్తరాయణ, దక్షిణాయ 

నముల రవితేర విడిలిన నజువలట్లు 

మెజయుం గనుంగొనం గొమ్మలు మింటి కిడిన 
కుదురువిధమునం దనరారు కోటమీంద. (ఆం)౩1 


దక్షిణపవనంబు తనుగంధమున నూని 
మలయాచలముమీంది మరులు మానం, 
దివిచి పట్టినలేంతచివుళులచాయకుం 
గరతలంబులకాంతి వరము లొసంగం, 
గుసుమముల్లోయుచో గోళ్లమెజుంగులు 
తని మొగ్గలకు గవుసెనియ లొసంగం 
బలువగం జెలంగెడుపలుకులు రాజకీ 


రములకు నొజ్జతనములు సేయం 


గురులు నలులపిండు బరయంగ వననమయూ 

రముల గతులువేండ గమనలీల 

ననంగి పెనంగి ప్రీతి వనకేలి సలిపిరి 

వనజముఖులు వేడ్మ పనుపు సేయ. (ఆం)82 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి | 


దళమైనచీంకటి గుళలియలు సేసి ప 
ద్మాసనుండాయువు వోసె ననంగం 
దొలుకారుమెజుంగులు కొలందికి నటథికి వి 
రించి వాల్గ్లనుల నూరించె ననంగం 
జంద్రికాసార మబ్దజుండు గట్టిగం బద 
నిడి యాణిపాణియుంబడ సె()ననంగం, 
బాటించి విధి రాగ పరమాణువులం బల్ల 
వితమూర్తి గాంగ నిర్మించె ననలగం 


బొలచునలులను మదనునమ్ములను ముత్తి 

యముల విద్రుమవల్లిక నపహసించి 

తరుణి యలకలుం జూడ్ములు దశనములును 

నధరమును బ్రస్తుతింప నా యలవి యెట్లు? (ఆం)33 
దానానేకపబ్బంహితస్వనము గంధర్వావలీహేషిత 

ధ్వానంబున్‌ మృదువేదనాదమును గాంతానూపురారావమున్‌ 
గానానూన రవంబుం దూర్యబహుశంఖస్సారరావంబుం బె 

లై నీరాకరఘోషమో యనంగ నిత్యంబుం జెలంగుంబురిన్‌. (ఆం)౩4 


ధర వియోగులనెల్లం బరిమార్చం బూని హృ 
దృవుండు గట్టిన వీరపట్టమనంగ, 
విరహులపై దండు వెడలుచో మదనున 
కెత్తిన కెంజివురెల్లి యనంగం, 
దోయధి వెడం ([గ్రుంకం దోంచుపురందర 
కుంభిసిందూరిత కుంభమనంగం, 
గులిశాయుధుని పెద్దకొలువునం జెన్నాంద 
దీపించు మాణిక్యదీపమనంగం, 


12 


లబ్‌ 


ఆ.వె. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


గుముదినీ రాగరససిద్ధఘుటిక యనంగం 

గాముజనరంజనౌషధీ కబళమనంగం 

బొడుపుంగెంపున వింబంబు పొలుపు మిగులం 
జంద్రుండుదయించెం గాంతినిస్తంద్రుండగుచు. (ఆం౦)85 


ధమ్మిల్లభారముల్‌ కమ్మపూవులతోడం 
బొదిగొని వెన్నులం బొలసి వేల, 
నలికతలంబులం బొలుచు కుంతలములు 
ఘర్మజలంబులం గలసి యంటం 
గల్లారదళములకాంతి మిన్నక కొన్న 
చెన్నునం గనుంగవ జేగురింప, 
సోలెడువల్లులం బోలెడుమేనులం 
బయ్యంట గాలిచేం బ్రస్ఫురింప, 


ఘనపయోధరములం గాళ్ళీరచర్చలు 

గలంగ నలసగతులు చెలువమొందం 

బువ్వుంబోండులంతం బుష్పాపచయకిేలి 

సోలి వచ్చిరా నృపాలుకడకు. (ఆం)౩6 


ధరణీశ! లవణాబ్భిపరివేష్టిత క్షితి 
వజలిన నేరెడుగటితి కొలంది 
నొక్కొక్కదిక్కున కొక్కొక్కలక్ష యో 
జనములు దన్మధ్యమున సువర్ణ 
సారమైయున్నది చతురుత్తరాశీతి 
సాహస్రయోజనసంఖ్య మొదలి 
వలము పదాజువేల్లలిగి వెదల్పు ము 
ప్పదిరెండువేలుగాం బాంతు లోంతు 


ఆ.వె. 


ల్‌ 


ప్రబంధరత్నావళి 13 


మొదలివలమునయంత యై తుదిం బదాజు 

నేసివేలుగా మేరువన్‌ శిఖరి యొప్పు 

దానిపై బ్రహ్మపురి చతుర్దశ సహస్ర 

యోజనస్థితిం గనుంగొనందేజరిల్లు. (ఆం) 
నలువగురక్తి మించిన మనంబున నుబ్బును లావు వుట్టి చెం 

గలువ వికాసవేళ మురుకంబు (౧) నటింపంగం బువ్వుంబోండి మొ 
క్కలమునం బేర్చి నాథునధికారముం గైకొని కేలి సల్పిన 

చ్చలమున సిగ్గు చాలమియుం జన్గవహారములోలిం జెప్పంగన్‌. (ఆం)౩8 


నీర నగ్ని యునికి యారయ విస్మయం 

బనుచు బాడబాగ్ని కడలి యప్పు 

రంబుం జొచ్చి నొక్కొ రత్నాకరము మణు 

లనంగం జెలువమమరు నాపణములు (ఆం)89 


నూజు క్రతువులు సేయని పాజుటిల్లు 
కోటిపడగలు లేని కిరాటగ్భహము 
జాతిరత్నంబు గాని పాషాణకులము 
వెదకి చూపిన వీటం బన్నిదము గలదు. (ఆయి40 
నెజవుగా విరియక నెగడు నెత్తావితు 
మ్మెదలచే మునుమును మీందు వోక, 
యకరువు నజయక మకరంద మొలుకక 
నెజిదప్ప నారగక కఅకు లేక. 
బింకంబు లొక్కింత ప్రిదులక జిగిసాంపు 
చెదరక టేకులు చిక్కు వదక, 
పొరటతో రాయక పొలుపుసొంపెడలక 
సుడియు క్రీగాలిచే సూర గిలక, 


14 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


కరము శోభిల్లు రుచిరమంజరులు గోసి 

వనిత యొక్కర్తు తనదు లావణ్యరసము 

నెలమి నుద్యానమొక క్రొత్తచెలువు దాల్ప 

లతలలో నాడు జంగమలతిక వోలె (ఆం౦ి41 


పరపై యొప్పెసలారు మానికపుసోపానంబులం బ్రజ్వల 

ద్వర వజ్రోపలసైకతంబులను సౌవర్జారవిందంబులన్‌ 
హరినీలాసితవారిజంబులను జక్రాంగాదివాఃపక్షి వి 

స్ఫురణంగల్లు సరోవరంబుంగనియొన్‌ భూవల్లభుండయ్యెడన్‌. (ఆం) 42 


పరముండు కంథరస్థలముపై నిడి వేడుక ముద్దులాడంగాం 

గరమున మౌళిగంగయుదకంబులు మెల్పునంబీల్సి యూంది శీ 
కరములు భూషణేందునకు కారవ (9?) తారకలీలం జేయు త 
త్మరివదనుండు మత్కతికి దా సుముఖస్థితితోడం దోడగున్‌. (జు4&38 


పరిణత ఫణిలతా పత్రంబుం గదిసిన 
చివురునాం జెక్కునం జేయి చేర్చి 
కందర్పు మదకరి కరముపై జక్కవ 
లెజుంగెనాం దొదంగుచ మిజీియ మోపి, 
దవనంబు పొరకలం గవిసిన మంచునాం 
బలుచనిచెమట మైంగలసి మెజియం 
గలువరేకులు మౌక్తికముల నీనెడి ననాం 
గన్నుల బాష్పంపుంగణములురలం, 
వేండి నిట్టూర్చుగాడ్పులు విరహవహ్ని 
శిఖలు ప్రబలంగ వలవంతచింత నొగిలి 
యేకతంబున్నదాని రాజేంద్రతనయం 
గనిరి లతికాగ్భహంబులో వనజముఖులు. (జుశ44 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 15 


పలుచని చంద్రికారసము ప్రన్నని నున్నని తేట (క్రొమ్మెఖుం 

గుల తుదలు న్విదిర్చు నెలకొమ్ములకాంతి పసిండి నిగ్గుతోం 

గలిపి యలంతి వన్నా యిడికాయజునిల్పిన రత్నపుత్రి క 

న్నలువ సజీవిం జేసెనొకొ నాందగు నాతివిభాతి చూడికిన్‌. (ఆ౦)45 


పాంథులహృదయముల్‌ పల్లటంబులు సేయ 
దర్చకు పనిచిన దండనంగ, 

విరహిమృగంబుల సురింగింపం దివిరెడు 
కాయసంభవుని మొక్కలమనంగం 

గడునల్లి జైత్రునాగారంబు ముద్రింప 
మనసిజు పనిచిన యనుంగులనంగ, 

సహచరుండగు గంధవహుం గానంగా మీన 
కేతను పంచిన దూతలనంగ, 


నభినవాకార సౌందర్యసుభగ లీల 

లతిశయంబుగ మెలంగుచు నసమబాణు 
పుష్పలావికాజనములపోలె నెజసి 

కోమలాంగులు పువ్వులు గోసి రెలమి. (ఆం౦ి46 


పూవులప్రోవులై చిలుకబోదలు కోయిలపిండు మందలై 

తావుల క్రోవులై యలివితానముగానము తానకంబునై 

కావను బండంజాలుటం ద్రికాలముం గల్ద వరంబుం గన్నయ 

ఖై వనరాజి పొల్ప్చగుం బురాంతిక భూములనెల్లం జూడంగన్‌. (అంి47 


పొడవుగ నెల్తయంగళులం బ్రోవులు వోసిన నూత్నరత్నముల్‌ 
కడంక ననేక వేషములు గైకొని వచ్చిన యర్ధికోటికిన్‌ 


16 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


బిదికెండులాదిగాంగ బలివెట్టుదు రప్పురి వైశ్యభామిను 
ల్మడపక హస్తకంకణ రుళధ్వనులొప్పంగ నెల్లయప్పుడున్‌. (ఆం)4&8 


ప్రత్యగ్రరచనాతి భాసురప్రాసాద 
నిర్ణిత గోత్రావనీధరంబు, 
ప్రాకారశిఖరా[గ బంధురమణిగణ 
ద్విగుణిత తారకా విభ్రమంబు, 
పరిఖాజలాంతర ప్రతిబింబిత ద్రుమ 
స్మారిత పాతాళ భూరుహంబు, 
వరపుష్పసౌరభావర్ణిత మధుప శూ 
న్యీకృతాశావారణేంద్రగండ, 
మప్సరస్సృహణీయ లీలాతిశయ వి 
లాసినీ జననేత్రవిలాసజనిత 
కుసుమశరబాణ వైహృత్య మసదృశార్థ 
నిర్ణితాలక ముజ్జయినీ పురంబు. (ఆం)49 
'ప్రాణంబులెడల నభ్యాసంబు సేయు మా 
ర్ల్గంబన నిట్టూర్పుగాడ్పులెసంగ 
గవ్యశాలను నేయి (గ్రమ్ముకైవడిం గామ 
శిఖిం గ్రాంగి మైదీగె చెమటవొడమ 
మదనునమ్ములు నీరుపదను పెట్టినక్రియ 
వాలుంగన్నులు బాష్పవారి మునుంగం 
బగ లేదుటయు నెడంబడురథాంగము చంద 
మునం జన్నులుముఖోద్దముగ వదడంక, 


ఆ.వె. 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి గ/ 


ప్రాణమెడలి నెజవడి యొడలు (9) 

భూషణములతోడి పొత్తు విడిచి 

లాంతులైరి సఖులు లలంతులు వాయని 

ప్రాంతలైరి నిషధరాజ సుతకు. (జు50 


బలిమి రాహు సుధాంశుబవింబంబు వెజచి 

పాజంగడు డాసి వెనుకొను పగిది నొక్క 

యెడ సఖులు గూడి చెలరేంగి యూందుచోట 

నీలవేణియు మొగమును నెలంత కొప్పె. (ఆం౦ి51 


భట్టనారాయణ భాషారమాదేవి 

లబ్ధవర్జుల కర్థలబ్ధింబేయు, 
బాణవాగ్భామినీ ప్రసవమంజరి విశా 

రదుల కలంకార రమణం జేయు, 
రాజశేఖరభారతీజహ్ను కన్యక 

సుకవీంద్రులకు భావశుద్ధిం జేయు, 
మాఘవాణీ శీతమారుతగతి సార 

మతులకు రోమోద్దమంబుం జేయు, 


నని యెఠింగి వారియడుగులు దలంచి న 

మస్మరించి దండి మథి మురారి 

వామనుని గుణాధ్యు క్షేమేంద్రు నిల నలం 

కారవిదులం దలంచి గారవమున. (ఆం)52 


భూమి నిండె మింటం బూర్జమై కర్మట 
మకర మీనరాశిమహితమైన 


18 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


హరియశస్సుధాబ్టియందుల తుంపురు 
లనంగ జుక్కలొప్పె నాకసమున. (ఆం)58 


మకరధ్వజనివిల్లు మనము వాయినని నిడి 
నమ లింపుగాం జేయు నల్లంజెజకు, 
మదనుబాణావళి మనము క్రుమ్ముళ్ల పైం 
బొలుపారం దుఖటిమెడు పుష్పచయము, 
మనసిజాతుని యెల్లి మనము వినోదార్థ 
మై వచ్చి యాడెడు మావిచిగురు, 
మరుతేరి హయములు మనయిండ్లలోం బంజ 
రంబులం బొరలు కీరవజంబు, 


తా ననంగుం డట్టివానియలంచుట 

యేమి? యతని కడిమి యేమి? యతని 

బీరమేమి? ధరణిం బిచ్చుకే యలుకేమి 

వాలంగ.....నేమి వాలుంగంటి() (జు 54 


మదవతీ గండూషమదిరాభిషేచన 
వడి నంకురించిన వకుళములను, 
నతివల మృదుపాదహతి నూత్నకోరక 
స్ఫురణం గైకొన్న యశోకములను, 
సుదతుల క్రేగంటి చూడ్మిపైంబాజినం 
దిలకించి యలరిన తిలకములను, 
నన్నుల నెవ్వీంగు జన్నుల సోంకునం 
గొమరొంది ననిచిన కురవకముల, 





న. 


పా. యులుమేమి. 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 10 


నెరగం జరణములను నెజకలు విరిసిన 

మొగడలందునుండి మొజయుతేంటి 

కొదమ లెలమిం బొంది ఘూర్ణిల్ల సడికవి 

భూతిం దనరు చూతపోతములను. (ఆ౦ి55 


మరలంగంబోదు రిండ్లకును మా పవునంతకుం జేల లోపలం 

దిరిగి యొకింత లేంతవడదేరెడు మోములం జెన్ను సేయుచున్‌ 
బిరిగొని క్రాలుద్భగ్రుచుల పెల్లునం జీంకటి నెల్లం బాచినం 

దెరువరు లర్థింగూడం బజతేరంగం బామర భామినీజనుల్‌, (ఆం)56 


ముత్తా కేకుజముల్సడల్చె? మొగడ ల్మున్నే మహీజంబులం 
దొత్తెం? బువ్వులు నిండంగాం బెరిగె న్తే యుర్వీజముల్‌? పూంపలన్‌ 
మొత్తంబై విలసిల్లైె నే ధరణిజంబుల్‌? కాయలం బండులం 
జిత్తానందముంజేర్చి నే క్షితిజముల్‌ చెల్వొందంగాం జెప్పుమా! (ఆం)57 


మొగములు విరిదమ్ములం గుచ 

యుగములు గోకములం జూడ్ము లుత్పలముల మం 

దగతులు హంసలం దోలన 

రుగుగతిం జొచ్చిరి సతుల్సరోవరమెలమిన్‌. (ఆం)58 


వామనానేకపము చక్రవాళకుధర 

ధాతుతటము గోరాడుచోం దరులు విథిగి 

కూలుటయు మింటికెగసెడు ధూళివోలెం 

బర్వె నెజసంజ పడుమఅ పట్టుకొనుచు. (ఆం)59 


సతులు చల్లుంబోరాడుచో జలకణములు 
నెజికురులమీంద నిండి క్రిక్కిజిసి చెలువ 


20 


బ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మమరెం గనుంగొన నింద్రనీలములతోడం 
గలయం (గ్రుచ్చినం మౌక్తికంబులును బోలె. (ఆ౦ి60 


సారథిశతవృద్దు చక్రంబు లొనగూడి 
జరగవు రథమున సంఘటించి, 
యుదకంబుసోంకునకోర్వని యరదంబు 
చేతికి బిరుసైన జాతివిల్లు 
గటితాంకుకోర్వక గడగడ వడంకుచు 
మువ్వంకం బోయెడి చివ్వనారి, 
మేవు నీరును లేక మెదలాడ నోపక 
వర్ణహీనంబైన వారువములు 


నిట్టిసాధనములు నీకు నెట్టులొదవెం 

(ద్రిపురముల నెట్టు గెలిచితి దేవదేవ! 

యనుచు నగజాతచెలులాడ నలరుశివుండు 

చిత్తమిగురొత్త మనల రక్షించుం గాత! (ఆం)ి61 


సుదతులు డస్పినచో నలంతలు వోవ 
సాబగుండై చలిమిరి చూపి చూపి, 

యువిదలు తిలకించి యున్నచో వేడుకం 
గొలంది మీజఅంగ నొజ్జం గుదిసి కుదిసి, 

సొబగులపెనంకువచోం దాన వలంతి యై 
యెజుకువ వాసన కెక్కి యెక్కి 

వెలందులు ముదమున విహరించుచో సోయ 
గంబున వీథులం గ్రాలి క్రాలి, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 2] 


యతులితంబైన శృంగారరతుల నిజ వి 

భూతిపొందాస సేసి తత్పురములోనం 

బవలు రేయును నుడుగక తవిలి తిరుగు 

మిండండును బోలె మందానిలుండు లీల. (ఆం)62 


హరగిరి సురగిరి రోహణ 

గిరు లీనినకొదమలనంగ గృహములు పురి న 

చ్చెరువగును గుద్యరత్న 

స్ఫురణను విలసిల్లి తగినపొడవులతోడన్‌. (ఇ)68 


ఎల్జియ -కూచిరాజు. (కొక్కోకము.) (జ) 


ఒంట మోహమునం గన్గ్లొంట చక్షుః ప్రీతి, 
పలుమాజు నది దలంపంగం బజింత, 
యుడివోనికోర్మిచే నుండుట సంకల్ప, 
మొగి గుణస్తుతి నిద్రయుడిగి పొగడ, 
విరహతాపంబున వెగదొందుటయె కార్య, 
మరుచి యేమిటిమీంది యాశ లుడుగు, 
టెందజుండియు వారి నెజుంగమి నిర్లజ్జ 
గమనంబు తనయిల్లుం గదలి చనుట, 


వలపు తలకెక్కి మది తన వశము గాక 
పరవశత్వంబుచే డిల్లంబడుట మూర్చ, 

పొందు లేకున్నం బ్రాణంబు పోవుననుట 
మృతియు, నని దశావస్థలగతులు నొప్పు. (జ)64 


చూచుట, తలంచుట, కోరుట, 
కాచుట, కృశ మౌట ,రుచులు గానమి, సిగ్గున్‌ 


22 


బ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


(ద్రోచుట, నడచుట, మూర్చా 
ప్రాచుర్యము, మరణమనంగం బదియు నవస్థల్‌. (జు65 
పట్టెకంకటి దూదిపజుపు ముక్కలిపీంట 
యగరుధూపము వెలు వైనదివ్వె, 
పూలు గంధము గంధవాడి పున్ను బరణియ 
జాలవల్లిక వన్నెమేలుకట్టు, 
తమ్మపడిగ పాన్పు తలగడ చిటిచాంప 
సానజూా యదపంపుసంచి గిండి, 
గొడుగు పావలు గాజుగుడిగి సున్నపుం గ్రోవి 
గంధపుంజిప్ప బాగాలబరణి, 


గిండిచెంబును చిరుతేరగిన్నె బోన (7) 

నిలువుటద్దము వీణియ చిలుక సురంటి 

మిద్దెయిల్లును ముంజూరు మిగిలినట్టి 

పంచటోవరి గల కేళలిభవనమునను. (జ)66 


పర్వతతరునదీపక్షినామంబుల 
నె కన్నెం బిలిచెద రింటివారు? 
పొడవు కొంచెము వక్రమును బొందునే కన్నె 
....వక్రములు తొడలు? 
'పెదవియు నధికంబు పింగళమై గుంట 
కన్నులు గల్లి యే కన్నె మెలంగుం? 
గలకంఠమును బాదకమలంబులును గడుం 
గరినంబులగుచునే కన్నెకమరు? 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 23 


నిదురవోవంగ నవ్వుచు నిడుద యూర్పు 

లడరనే కన్నె లేడుతు రశనవేళ? 

మీసములు గల్లి చనుదోయిమీంద రోమ 

ములును గల్గును నే కన్నె బొసంగ దదియు (జ)67 


పొగకంపు గలుగక మిగులు వెచ్చన గాక 
తెలివైననీటను జలకమాడి, 

కరము పల్చన నున్నం గాక పిప్పియుం గాక 
మృదువైనగంధంబు మేననలంది, 

గడితంబు జిలుంగుగా కరవడు సైన(9) 
పంచపై వలిపదుప్పటముం గట్టి, 

చెమ్మ వల్వక వన్నె చెదరక వాసనం 
గులుకుపువ్వులు దోపి కొప్పుముడిచి 


మదనరతి కోవిదులు పీఠమర్దకాది 

విటులు సల్లాపములు చేసి వేద్మసేయ 

మోహనాకారుండై మరుమూర్తి వోలెం 

బల్లవుండు కేళలిమందిరాభ్యంతరమున. (జ)68 


వనరుహానన మనోవాకాయకర్శ్మల 

ధవుని దైవముంగాంగం దలంపవలయుం, 
బ్రత్యుత్తరములీక పనియెమి చెప్పినం 

జెవింజేర్చి వేగంబె చేయవలయు, 
నత్తమామలచోట నాప్త్రభృత్యులయెడ 

మాయాప్రచారముల్మానవలయుం 
(బ్రతివాసరంబు శోభితవృత్తిచే నిల 

యంబు గోమయముచే నలుకవలయు, 


2డీ 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


నక. న్‌ సన కం. (జ)69 
వలిపపయ్యెదలోన నిలువక వలిగుబ్బ 
చనుదోయి మెఖుంగులు చౌకళింపం, 
బగడంపువాతెజపై నొకించుక డాంగి 
మొగమునం జిజునవ్వు మొలకలెత్తం, 
గొలుకుల నునుగెంపుం జిలికించి క్రావ్వాండి 
దిట్ట చూపులు దలచుట్టుం దిరుగ, 
నునుగొప్పులోపల నునిచిన పువ్వుల 
తావి పైకొని తుమ్మెదలను బిలువం, 


దొడవులకు నెల్ల దొడవైనతొడవుతోడ 

వలపులకు నెల్లం దనమేను వలపుం దెలుపం 

బరంగు కామిని తనవామపార్వమునను 

గదియంగా వేడ్మ లఅెంతయుం గడలుకొనంగ. (జ)70 


హేమవర్ణంబైన నిందీవరద్యుతి 
యైనను దనుకాంతిం బూనవలయుం 
జరణంబులును హస్తసరసిజంబులు గోళ్ళుం 
గనుంగొనలును నెళ్జి గలుగవలయు, 
సరసముల్‌ మృదువులై చక్రాబ్దము ల్పిహ్న 
కములైన వరపాద కరయుగములు, 
సమము బింకమునైన చనుదోయి, నల్లనై 
కడలొక్కకొలందైన కచభరంబు, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 25 


భోజనము నిద్రయును గొంచెమును మొగంబు 

నుదరమును జాలం బలుచనై మృదులతనువు 

నధికశీలంబుం గలకన్య యర్హగ్రాంగం 

జాటి చెప్పిరి పరిణయ శాస్త్రవిదులు (జ)71 


ఎజ్జియ-కూచిరాజు. (సకలపురాణనారము.) (జ) 


నీరజనేత్ర కృష్ణమృగనేత్ర,నవారుణ నేత్ర, దృష్టివ (?) 
న్నీరదగాత్రు, వేదగణనిర్మలసూత్రుం బురాణభారత 
స్ఫారకథాచరిత్రు ఘనపాపనికుంజలతాలవిత్రు దు 
ష్పారతపస్సమాధి జితశత్రుం బరాశరపుత్రుం గొల్బెదన్‌. (జ)72 


ఎజ్టాప్రెగడ - పెదపాటి. (కుమారనైషధము.) (జ) 


అడియాసలే కొల్పి యజవీసమును నీక 
యాడుచుండును చేతికందినట్ల, 
మొనసి పద్దులం 'బోంకలను (౧) వెంటబెట్టుక 
మమ్మరించును తనయెమ్మెలెల్లం 
గప్పువెట్టినపండ్లు గానరాం బల్ముచు 
నెజవుసాొమ్ములుచూపి ముజియునుజక 
యెన్ని లే వకట తా నీడేర్చినవి యిండ్లు 
మాటికిం జెప్పుకో నేటి కనుచు, 


రాగిపైం బూంతపూసిన రవణములును 
“నెజయలచ్చరిపండ్లకజ్ఞలును జమిరి 





న్నే 


సరిగాలేదు. 


26 


బ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


నట్నిప్రాంతల చుట్లలు పెట్షిపెట్లి 
అ అ అ అ 
తగిన వలదన్న మానక దాంచంబెట్టుం 
జెప్ప రోంతలువో వీనిసేంతలెల్ల. (జ)73 


అలరెడు జిప్పలల్లార్చినయందాంక 
ననిమిషకన్యం గా దనంగ వశమె? 
యమృతంబు చిలుక మాటాదినయందాంకం 
గనకంపుం బ్రతిమ గా దనంగ వశమె? 
నడుంగక యడు గెత్తి నదచినయందాంక 
గొనబుపూందీగె గా దనంగ వశమె? 
కలికి తనూరేఖం గదిసి కన్గాను దాంక 
ఘన వనలక్ష్మి గా దనంగ వశమె? 


యువిద సఖిమీంద వెడ వ్రాలియున్నదాంక 

నానరు తొలుకారు మెజుంగు గా దనంగ వశమె? 
వెలందిగుణములు సఖులచే వినినదాంక 

నంగసంభవుమాయ గా దనంగ వశమె? (జ) 74 


అలికులమెల్ల వేణియును హంసములెల్లను మందయానముల్‌ 
జలజములెల్ల నెమ్మొగము జక్కవలెల్లను జన్నుదోయి యా 
పులినములెల్లం బెన్సిలుందు పుష్పములెల్లను మేనివాసనల్‌ 
పొలంతుక నాక్రమించుకొని పోయె నవన్నియు నన్నివంకలన్‌. (జ) 75 


ఈశుచేం గాంచి సాహిత్యవిద్య ధరిత్రి 
నిల్పినయట్టి పాణిని భబించి, 

శ్లోకార్థమునం జంద్రజూటు మెప్పించి యి 
ష్రార్ధముల్గొన్న మల్షణు నుతించి, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 27 


గద్యంబు చెప్పి శంకరునిచేం గరములు 
ప్రతిభతోం బదసిన బాణుం దలంచి, 
శతకంబుం జెప్పి భాస్మరుని మెచ్చంగం జేసి 
యురుదేహుందైన మయూరుం గొలిచి, 
భవుని మెప్పించి కన్నులు పదసి తెచ్చి 
వనితకిచ్చిన కాళిదాసునకు (మొక్కి 
హరుని వినుతులచే బాసలాడంజేసి 
నట్టి ధట్టుని నన్నయభట్టుం బొగడి. (జ)76 


ఉదడురాజు కొలువు దీరిన 

నుదుగణ పరివారసమితి నొాజపుగ ననుపన్‌ 

వడివచ్చు కటికవాండనం 

బొడచూపెన్‌ వేగుంజుక్క పురుహూతు దెసన్‌. (జ)77 


కలసి యొకళ్లొకళ్లు కసుగందని వేడ్మలం జూచువేళ టె 

ప్పలు మఖువయ్యెనే నవియ పాయుట, తత్సుఖపారవశ్యులై 
పలుకకయుండుటే యలిగి పైకొనకుండుట, యంతె కాని తొ 
య్యలియు విభుండుంబాయుటయు నల్గుట నాంగ నెజుంగరెన్నండున్‌. 


(జ)78 
కురువింద వజమయ గో 
పురకాంతులవలనం బొద్దుపోకలు రాకల్‌ 
పరికింప నరిది యయ్యును 
సరసిజకైరవ వికాస సంపద దెలియున్‌. (జు79 


కొమరువెన్నెలమోసు నమలిప్రాణేశ్వ్చరు 
కొసంగి యిం పొనరించు నొక చకోరి, 


28 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


పరపువెన్నెల గుజ్జు బంతెనగూళ్లాడు 

నోలి నెచ్చెలులతో నొక చకోరి, 
పాటైనవెన్నెల తేట కేళాకూళి 

నోలలాడుచు నుండు నొక చకోరి, 
గట్టివెన్నెల చల్టిగాం గట్టి వల్లభు 

నుడురాజుకడకంపు నొక చకోరి, 
చేగవెన్నెలక్రొవ్వు భంజించి విందు 
లొనరంజేయును జుట్టాల కొక చకోరి 
పండువెన్నెలపేస మేర్పటిచి పతికి 
నుబ్బుగా నిచ్చు వేకువ నొక చకోరి. (జ)ు80 
తంగేడు జెముడుకుం దామరుమ్మెత్తకు 

గన్నేరువేళ్లకుం గరకకాయ, 
ముసిండికి శుంఠియుం బసుపు సున్నమునకుం 

దెజంగొప్పం బొగదడకుం దెల్ల యుప్పి 
వట్టివేళ్లకుం బత్తి వావిలి కొడిసెకు 

నేయి పాలకును వేన్నీళ్లు దలంప 
జీడికి సెనంగ మించిన వసనాఖికి 

జిల్దీవేళ్లును నల్లజీలకళ్ఞ, 
తైలశశులకు జిల్లైడుపూలనీళ్లు 
పనసపంటికి నూనె యావడకు మస్తి 


మిరియ మరంటికిం దెగడకు నరయందుమ్మ 
లడరు వెలితుమ్మ నేలతంగెడుకు వైరి. (జు81 


తొలిదొలి గోసిన తోరంపుం గ్రొవ్విరు 
లించువిల్తునకు మీందెత్తి మొక్కి 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 20 


పద్మపరాగంబుభసితంబు మంత్రించి 
పువ్వారుంబోండికిం బొట్టువెట్టి, 

సంపంగిటేకుల సర్పంబు లిఖీయించి 
రాజాస్యకరమున రక్ష గట్టి 

నెజిం బచ్చనివి యెజ్ఞనివి యైన వొనగూర్చి (1) 
బడసి పుష్పంబుల బడిమి పోసి, 


మదచకోరంపు మజక నేమజక ద్రిప్పి 

పడంతికిని దమ్మికప్పెర వెడలంజేసి 

చెలంగి పూందేనియలం దేంటిసిద్ద్ధులకును 

వెలంది యెదుటను జూ గావించె నపుడు (జ)82 


పులుసొఖ్జచేందు నుప్పును దీపు నొగరును 
గణుతింపం భాగాధికములుగాక, 
చిముడంగంబాజక చిక్క్మనై యిగురక 
కాటువోవక మఠి కలంతవడక 
యుదికియు నుడుకక యుండి నిక్కమ్మక(?) 
పసరువేయక పరిపాటిచెదక, 
సంబారములతోడి సంబంధ మెడలక 
పొగుపువాసన విరిపోటుగాక, 


వింతలై జిహ్వకును రుచుల్విస్తరిల్లం 

దగు పదార్థంబులెడనెడం దాము తామ 

భోక్తలకు భోజనాసక్తిం బొదడమం జేయ 

నిండువేడుకం గూరలు వందనేర్తు. (జ)ు83 


30 


ల్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మన్మథదివ్యాగమమున కోంకారంబు 
భూతేశు నాదల పువ్వుదండ, 
యల్పశ్చంగారరేఖార్గళకుంచిక 
యధికతమో దంతికంకుశంబు, 
విరహిణీజనమర్శవిచ్చేదకర్తరి 
యంబర క్రోడదం్టాంకురంబు 
తారకామౌ క్షికతతికి నంచితశుక్తి 
దగు నంబునిధికి ముత్యాలజోగు, 
మారుపట్టాభి షేకార్థవారికుంభి 
చిత్తజుని కోటలగ్గ దంచెనపుగుండు 
నాంగ నానాంటికభివృద్ధి నారుకొనిన 
చంద్రుండుదయించెం గాంతి నిస్తంద్రుండగుచు. (జ)రి4 


లావణ్యరేఖావిలాస లీలాకళా 
శాసిత సూనశరాసనుండు, 
కుంభినీవహనవిజ్బృంభదో స్స్పంభ సం 
భావితాశాంతదంతావళుందడు 
*దారాక్ష దానాంబుధౌాత యాచకజాల 
దుర్షమదుర్వధాకర్ణముండు, 
నీహార సురవాహినీహార నారద 
శారదనీరద స్వచ్చయశుండు, 
వినుతిసేయంగం దనుజ దిగ్విజయలటహ 
పటహ నిర్గుణనిర్ధాత పటలచటుల 





1. ధారాక్త? 


లబ్‌ 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి ఏ1 


ఘోరనిర్జాషవినమిత కుమతవిమత 
కులకరన్య స్తవిస్పృత నలుండు నలుందు (జు8ి5 


విరిదమ్మి సురంటుల విసరకే యెలనాంగ! 
యుష్టాంశుచెలులవి యుడుకుచల్లు, 

వెలందిముక్తాహారములు వైవకే సఖి! 
యాౌార్వాగ్ని తోంబుట్టులవి యలంచు, 


చెలంగి పన్నీరు చల్లకే కలువకంటి! 

రాహుదం్టలు సోంకిన రాజుమేని 

కసటుచేం బ్రోదియగునది కాదు మిగులం 

గాన యవియెల్ల నబల! నీ గతికిం దెచ్చె. (జుర8ి6 


శాత్రవభుజగభుజంగమ శాత్రవ 
శాత్రవ నృపబల సంగరముల, 
రిపుపద్మవనపద్మ రిపురిపుప్రళయ ధా 
త్రీనాథపురవర టత్రిపురములను, 
విద్విష్టగిరిగిరి విద్విష్టవిద్విష్ట 
మండలాధీశ భూమండలముల, 
వైరికైరవ వనకైరవ వనవైరి 
వైరిభూపాల కాంతారములను, 


బొంగడంపం (ద్రుంపం బొగిమార్పం గాల్ప నౌ 

ర్వానలుండు (9?) వృషాంకబాణ 

పటుతరానలుండు ప్రళయానలుండు ద 

వానలుండు ధరణి నా నలుండు. (జ)రి7 


32 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


శ్రీ బయల్పడకుండం జికురముబ్బమకప్పుం 
గుచచూచుకములకుం గొంత యిచ్చెం, 
లేమి దోంపకయుండ లెస్సంగా నడిమికిం 
గుచములు తమకల్మిం గొంత యిచ్చెం 
దనువల్లికిని దృష్టి దాంకకుండంగ సాధు 
దంతముల్‌ తమ కాంతిం గొంత యిచ్చెం, 
(7) దరబసిరింతలై దాంటకుండంగం దమ 
యలసత చూడ్ముల కం[ఘ్రులిచ్చె, 


నంగకము లొక్కమై నున్న సాంగములను (9) 

కలిమిలేములు దమలోన సలకరించె 

నరయం బుత్రోత్సవమున కాయత్తపడనొ 

యనంగ సతిమేన గర్భచిహ్నములు దోంచె (జ) 88 


శ్రీ సిద్ధిరస్తు శాసితవైరిమండల! 
విజయో౭_స్తు భువనైకవీరవర్య! 
అభ్యుదయో9౭_ స్తు సాహసబలసామగ్య! 
కల్యాణమస్తు నిష్కలుషహృదయ! 
శుభమస్తు కారుణ్యవిభవసముజ్వల! 
(బ్రహ్మాయురస్తు భూపాలతిలక! 
అభివృద్ధిరస్తు మహౌదార్యభూషణ! 
చిరకీర్తిరస్తు భాసురగణాధ్య! 


తుష్టిరస్తు నిజాంకనిర్భూతకలుష! 
పుష్టిరస్తు జగత్రయీపూతచరిత! 
భద్రమస్తు మహీభారభరణ! నీకు 


నధికతేజో౭_స్తు తే నిషధాధిరాజ! (జు89 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి ఏ3 


ఎజ్టాప్రెగడ ఎ పెద్దపాటి. (మల్పణచరిత్ర) (జ) 


కువలయ కమలాభినవమనోజ్ఞంబయ్యుం 
బంకజీవన పరిప్లవము గాక, 
ఘనసారపున్నాగ కమనీయమయ్యును 
గితవదుష్మళి (9) సంయుతము గాక 
సాధుదాన ప్రాథి యూధపంబయ్యును 
విశ్రుత ఖర సమన్వితము గాక, 
రాజితోత్తమ జాతిరత్నాంకితంబయ్యు 
శృంగారవిట విదూషితము గాక, 


వర సరోవరచయమును వననచయంబు 

నృపచయంబును దివ్యమంటపచయంబు 

నెలమిం దనుంబోలె ననం బొగడ్తలు వహించె 

భువనసారంబు కల్యాణపురవరంబు. (జు90 


గములగు పద్మరాగములం [గ్రమ్ముమరీచులు చౌకళింపంగా 
గమలవనంబులెన్నండు వికాసము గుందవు వజమౌక్తికా 
సమరుచి చంద్రికం గుముదసంఘములుం గసుగందకుండునాం 
గొమరగు దివ్యరత్నమయ గోపురవైభవమెన్న నేటికిన్‌.  (జ)91 


పగదపుంగంబాల పచ్చటోవరియును 
నపరంజి కాళంజి యలంరుబాన్సు, 

బంగారుసకినెల పట్టెమంచంబును 
వజపునునుజాల వల్లికయును 

గుంకుమతలగడ ల్లొజ్జంగిపూందెరల్‌ 
దరమైన చంద్రకాంతంపుగిండి, 


క 


ప్రబంధరత్నావళి 


చౌసీతిరతముల సవరనిమేల్మృట్టు 
దీపించు మాణిక్య దీపకళిక, 
పొసంగం గర్పూరవేది కప్పురపుసురంటి 
నిలువుటద్దంబు రతనంపు నెత్తపలుక 
తళుకుదంతపు బాగాలు కలికిచిలుక 
గలిగి యొప్పారు చవికెలోపలికి నెపుడు. (జ)92 


కసవరాజు - తేళ్ళపూండి. (కళావతీశతకము) (ఇ) 


ఆ కంజానన యుపరతి 

కాకాశము వడంతెందారలటునిటు పడియెన్‌ 

బోకైన (గిరులు గదలెను 

భీకరమగు తమము చంద్రబింబముం గప్పెన్‌. (జు93 


గురు కుచకుంభముల్లదలం గ్రుమ్ముడి వీడంగ రాలంగ్రొవ్విరుల్‌ 

కర మణికంకణక్వణన కాచనగధ్వను(?7) లుల్లసిల్లంగా 

భరతపుంబిట్ట కైవడిని బాదికిం జేరెడి వెల్చెలాగునన్‌ (9?) 

బరిపరి రీతులం జెలంగు భంగులు మెత్తుంగదే కళావతీ! (ఆం) 94 


ప్రకటితలీలం గీ లెడలి పాపటముత్తెపుం జేరు మోముపైం 

దకపికలాడం [గ్రక్కదలు దంతపుం గమ్మలకాంతి మొత్తమై 

వికచ కపోలభాగముల వెన్నెల గాయుచునుండ నీవు నన్‌ 
లాగులు మెత్తుంగదే కళావతీ! (ఇ) 9085 


కేతన - మూలఘటిక. (ఆంధ్రభామాభూషణము) (జ) 


మెచ్చుండు మెచ్చవచ్చునెడ, మెచ్చకుం డిచ్చకు మెచ్చు రానిచో, 
మెచ్చియు మెచ్చు మింగకుండు, మెచ్చక మెచ్చితిమంచుం (గ్రుచ్చలై 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి ఏ5 


మెచ్చకుం, డిచ్చ మెచ్చు గని మెచ్చుండు, మెచ్చాకమానమైనచో 
మెచ్చియు మెచ్చకుండకయు మెచ్చుండు, సత్మవులార! 'మొక్కెదన్‌* 
(జ)96 


కేతన ప్రెగడ - భాస్కరుని. (కాదంబరి.) (ఇ) 


గంధర్వాత్మజ రాజు6 జూచెం బతియుం గాదంబరిం జూచెంద 
ర్పాంధీభూతమనస్కుండై మరుండు విల్లందెన్‌ బ్రసూనోల్లస 
ద్దంధంబొప్పంగ నెక్కువెట్టి గుణనాదంబాని పుష్పాస్తముల్‌ 
సంధించెన్‌ దెగంబాపి యేయం దొడంగెన్‌ సవ్యాపసవ్యంబుగన్‌. (జ)97 


దీని లోపలం గొన్నిదినములుండిన నుష్ట 
కరుండైన నట శీతకరుండు గాండెం? 
దీని లోంతెలింగినం దా నంబురాశిలోం 
గాదని జలశాయి గాంపురాందడె? 
దీని తీయనినీరు దివిజులు త్రావి చూ 
చినం దమయమృతంబు చేందు నారె? 
దీని తోయమ్ములం దీర్ధమాడిన నెంత 
పాపాత్ములును మోక్షపదవిం గనరె? 


యనుచుం గొలనినీటి యతిశీతలత్వంబుం 

బజపు పెంపుం దీపుం బావనతయు 

మనుజనాయకుండు గొనియాడి పడివాగె 

త్రాట హయముం౦ దిగిచి తజియంజొచ్చెి. (ఇ 98 





1. ఈ పద్యము ముద్రితమగు నాంధ్రభాషాభూషణమునం గానరాదు. తాళపత్ర 
ప్రతులందును గానరాలేదు. 


36 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


కేతన - (కువలయాశ్వచరిత్ర) (ఆం) 


కోటతనర్పు చూడ్ముల కగోచరమయ్యిను తేరు మీందం బఐ 

ల్మాటును నేంగుచోటం దగులం బడమిన్‌ రవిమండలంబు నీ 
పాటిదయన్‌తలంపునకుం బట్టగుచున్నదిగాక దీనికిం 

బాటి యనంగ గుజ్జనంగం బట్టులె యయ్యుదయాస్తశైలముల్‌. (ఆం)99 


కొండయ - బొడ్డపాటి. (చాటువు) (జ) 


కడంగి యెక్కడనైనం గదలని యరదంబు 
నరదంబుపై నిల్చినట్టి విల్లు, 
వింటికిం గాంపుగా విహరించు చక్రముల్‌ 
చక్రములను టబొద్దుజరపు శరము, 
శరమునం బొడమిన చక్కనిసారథి 
సారథిమొగమునం జాంగు హరులు, 
హరులనామర్థ్యంబు నరసిన శింజిని 
శింజినిం దరిత్రాడు సేయు బలముం 


బొందువడం జేసి దైత్యులపురములేసి 

యఖీలజగములు రక్షించునట్టి జోద 

వనుచుం గొనియాడుదురు నిన్ను ననుదినంబు 

నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ! జు100 


తొమ్మిదితునుకల నెమ్మిం గూర్చినతేరు 
సరిజోకం గూడని చక్రయుగము, 

నొకముఖంబున గద నోపనిసారథి 
రూపింపరాని వారువపు సమితి, 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి ఏ 


బెడిదంపు దెగలకుం బెలుచైన విలుకమ్మి 
గాలిచేం బ్రొద్దులు గడపు నారి, 

పదివంకలై చాయం బాజనిబాణంబు 
పడిబత్తెములులేని భటగణంబుం. 


బొందువడం జేసి దైత్యుల పురములేసి 

యఖీలజగములు రక్షించునట్టి జోద 

వనుచుం గొనియాడుదురు నిన్ను ననుదినంబు 

నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ! (జు101 


దేహంబు మిక్కిలి తిరమైన రథముగా 

ఘననేత్రయుగము చక్రములు గాంగ, 
నూర్పులశ్వంబులై యొప్పారుచుండంగం() 

దొరయు పళ్ళెరము సూతుండు గాంగ, 
సవ్యాంగ మతిఘోర సాయకంబది గాంగ 

సొరిదిం గుంతలములు జోడు గాంగ 
దలమైనవిహరణస్థలము కార్ముకము గా 

నలువైన హారంబు నారి గాంగ, 
నన్నియును నీ మహత్త్వంబ యగుటంజేసి 
లీలంద్రిపురంబులేసి గెల్చితివి గాక! 
నీకు నొరులు సహాయులై నిలువంగలరె? 
యంగభవభంగ! తిరుకాళహస్తిలింగ! (జు102 
కొమ్మయ = నిశ్శంకుని. (వీరమాహేశ్వరము) (ఆం.) 


ఎనిమిదిరూపంబులేకమై కనుపట్టి 
దీపించు నెవ్వాని దివ్యమూర్తి? 


38 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


గణుతింపం దగు దేవగణముల యాంకలి 
వెసందీర్చు నెవ్వాని నాసలికన్ను? 
రాజసంబునం జొరరానిచోటులు సొచ్చి 
వడి మేయు నెవ్వాని వాహనంబు? 
నాణమై యఖువదినాల్గు పీఠతములందు 
రాణించు నెవ్వాని రాణివాస? 


మదిం గనుంగొనం బాయ రానట్టి మోహ 

మిచ్చ నొాదవించు నెవ్వాని యిల్లు విల్లు? 

బెరయు నెవ్వానిపలుకులు బేసి యగుచు? 

నెందు నెవ్వాని సేవింతురెల్లసురులు? (అం)103 


కడిందియుద్ధంబులం గదిసి యాంకలి దీఅ 
మించుంజూపుల నారగించువాండు, 
గడియసేపైన నొక్కెడ నూరకుండక 
తిభువనంబుల సంచరించువాండు, 
నూజుతంత్రులవీణి నూతనంబగు క్రియా 
హేవాకమొప్ప వాయించువాండు 
గోర్లుదాంటించి నిర్నిమిత్తంబు (?) 
వీంకునం బోరు గావించువాండు, 


మునివరేణ్యుండు పద్మగర్భునికి నింపు 

కొనలు సాంగంగం బుట్టిన కొడుకుంగుజ్ఞి 

చనియె శర్వాణిం గొలువంగం దనువిలాస 

శారదాంబుద వర్జుండు నారదుండు. (అంి104 


ప్రబంధరత్నావళి ఏం 


మహాస్రగ్ధర. 


లబ్‌ 


లబ్‌ 


కని రా బ్రహ్మాచ్యుతాదు ల్హనకనకలతా[గ్రంథిసంబంధి జూటా 

వనిఖేలద్బాలచంద్ర స్వయముపచయ కృద్వర్ణనీయ ప్రభాసం 

జనిభాస్వత్భాలభాగస్థలసితభసితన్థాపక శ్రీసమగ్రా 

నన పద్మున్‌ బుణ్యసద్మున్‌ జరణనతవిపన్నాశు నా నందికేశున్‌. 
(ఆరయ౦ి105 


కమలజాండంబులు కందుకంబులు సేసి 
యొండొండం దాటింప నోపువారు, 
విలయవహ్నలంబట్టి వెసదండలుగ (గ్రుచ్చి 
యురమున ధరియింప నోపువారు, 
తివిరి సంహారభైరవునైనం బొరివోవ 
నొక మాత్ర ససిమాల్ప నోపువారు, 
కాలచక్ర క్రియాఘటనంబుం ద్రిప్పి యొం 
డొకలాగు గావింప నోపువారు, 
'పప్రమథవీరులు వివిధరూపములతోడ 
హసన లను ఘనతాపనాద్య లఘుగతులు (9?) 
వెలయం గోటానకోటులు కొలిచి వచ్చి 
రతండు హరుం గొల్వ నేతెంచు నవసరమున. (ఆయ౦ి106 


కజకుం జీంకటుల మూంకలు నుగ్గునూచగా 
నుటిచి నూజక త్రాగు నెజతనంబు 

పొట్టేటిరాయని బొళయంబుం గదలించి 
వాహ్యాళీం గదలెడు వైభవంబు, 

(క్రతుభాగములు దెచ్చి కైతప్పు గాకుండ 
వేల్పులకందిచ్చు వెరవుసాంపు 


4౦ 


ఆ.వె. 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మూండుమూర్తులు దాల్చి మురువుతో జన్నంపు 
వేదిపైం గొలువుండు విభమంబు, 


నీకుం జెల్లు నొరుల నీతోడిసాటికిం 

బేరుగ్రుచ్చి యెొన్నలేరు జగతి 

వశమె నిన్నుం బొగడ స్వాహావధూ కుచా 

భ్యున్నతప్రకాశ! యో హుతాశ! (ఆయంి107 


కల్పాంతవార్ధి మోంకాలిబంటిగ నేయ 
తీశ్వరుం డొంటిమైం దిరిగినాండు? 
వటపత్రవీథి నెక్కటి యున్న బాలు నె 
తాపసాధిపుండు ముద్దాడినాందు? 
తనపేర నే తపోధనమౌళి సుస్థిర 
స్థితిం బురాణంబు సంధించినాందడు? 
హరుని మెప్పించి సంహారకాలుని జయో 
న్మాద మే మునిరాజు మాన్చినాండు? 


కనియె నటువంటి సంయమీంద్రుని మహాత్ముం 

దనయునింగ నమ్ముకండుని ధర్మపత్ని 

సహజ శివభక్తిరతుని విశ్వప్రసిద్ద్ధు 

ననఘకీర్తి మార్మండేయుం డనెడువాని. (ఆం)108 


జదివట్టుపడగలు, పడగలమీదిచోం 
గదలెడికండ్లును, గండ్ల నడుపు 

సూటత్రించుజోడును, జోడుపైం జరియించు 
బంట్లును, బంట్లకుం బాయ రాని 


ఆ.వె. 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి దే 


ధనువును, ధనువుతోం దగిలినయరదంబు, 
నరదంబుక్రిందికి నరుగు నారి, 
నారి నిద్రించుబాణము, బాణమొదవించు 


సూతుండు, సూత సంజాత హరులు, 


గాంగ నద్భుతార్థకర పదార్ద్థావళి 

యుల్లసిల్ల నొప్పుచున్నదిపుడు 

త్రిపురహరణ కరణదృఢదత్తధీర మ 

నోరథంబు దేవ! నీరథంబు (ఆం)109 


తల్లిదండ్రులతోడి తగు లొల్లకుండియుం 
దల్లిదండ్రులతోడి తగులు వలచి, 
కందర్పుమీంది యక్కటికంబు సెల్లియుం 
గందర్పుమీంది యక్కటిక మొదవి, 
సంసారకేళి ప్రసక్తిం బోందట్టియు 
సంసారకేళి ప్రసక్తి గలిగి, 
సగుణవిశేష యోజనముల్దటించియు 
సగుణవిశేష యోజనము మరంగి, 
సగము పురుషుండు కంజాక్షి సగము గాంగ 
నర్థనారీశ్వరాకృతి ననువుపజచి 
హరుండు తల్లింగమధ్యంబునందు నుండి 
హరివిరించుల కంతం ('బ్రత్యక్షమయ్యె, (ఆయి110 
దైతేయకాంతల తళుకుంగెమ్మోవుల 
వీటికాశ్రీలకు వీడుకోలు, 
వేల్పుటిల్లాండ్రక్రొవ్విదపుం జన్నులమీంది 
యలువుంబయ్యెదలకు నిలువనీడ, 


షం 


బ్‌ 


ప్రబంధరత్నావళి 


విశ్వజగత్రయీ విజయలక్ష్మీగాఢ 
బిరుదోత్సవములకుం బెండ్లివిందు, 
పరిపంథివాహినీ పరిచితపరిభవ 
ప్రాప్తి సంకటముల పాయుత్రోవ, 
సేసి యెయ్యది విలసిల్లుం జిత్రమహిమ? 
నది ప్రయోగింప నెత్తె నయ్యచ్యుతుండు 
విలయసమయ సముద్భూత విపులదహన 
దారుణస్పర్శనంబు సుదర్శనంబు. (ఆం౦ి111 
నన్నయభట్టుం గావ్యరచనావిధిం, దిక్కనసోమయాజి న 
చ్చిన్న మహత్త సంవిహితశేముష్కి, నెజ్టయ(పెగ్గడన్‌ సము 
తన్న నవప్రబంధరసభావన, నింపునం (బ్రార్థనాంజలుల్‌ 
మున్నుగ నాత్మలోందలంతు మువ్వర మువ్వరంబోలుపుణ్యులన్‌ 
(ఆం)112 


పులినంబుతొలుచూలు పుండరీకాక్షుని 
యవతారభేదంబు కవులరాజు 

బహుపురాణ[గ్రంథ భారతసంహితా 
పరిగుంభనక్రియా పండితుండు, 

కట్టివన్నియవాండు కౌరవాన్వయకర్త 

[| జ 

(శుతులేర్పజించిన సూత్రధారి, 

సిద్ధనీవారముష్టింపచాధ్యక్షుండు 
శుకునికూరిమితండ్రి సకలవేది. 





శ. 


నిశ్శంకుని కొమ్మయ శివలీలావిలాసములోనిది. 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి త 


కాళికేయుండు యోజనగంధిపట్టి 

తత్త్వనిర్దిత ఘనతపోధర్మరాశి 

నైమిశారణ్య మునిసభాభూమికెలమి 

నేంగె నొకనాండు వ్యాసమునీశ్వరుండు. (ఆయి118 


పులుంగురాయండు తమ్మికొలంకుల చెలికాని 
బండిబోయనితోడి పాలివాండు, 
పన్నగస్తీలకు బాలిండ్ల పసుపాప 
మగిడింప నోపిన మగలమగండు 
దంభోళి కొకయీకతాంకుం గానిక సేసి 
యమృతంబుం దెచ్చిన యవఘళుండు 
వినతముద్దులపట్టి వనధిచెంగట బోయ 
పల్లె నాంకలిగొన్న భవ్య బలుండు 


పక్షములు దాల్చి వచ్చిన పసిండికొండ 

యట్టు విలసిల్లు మేటి వాహనము గాంగ 

నడచె హతశేషదేవ సైన్యములు దాను 

నసురకులమర్దనుండు జనార్దనుండు. (ఆయి114 


పైండిచాయలతోడి పక్షసంపుటముల 
మెలంగు తేజులతేరు గలుగునతని, 
మొకరితుమ్మెదలకు మకరందరసధార 
లొసంగు పీఠమునం గూర్చుండునతని, 
సత్మవీంద్రుల మానసములలో విహరించు 
కొమరాలి కింపులు గులుకునతని 
దిక్కులు నాల్గింట అెక్కదప్పక యొప్పు 
నాననంబుల మాటలాడునతనిం 


4 


బ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


గనిరి యింద్రానలాంతక దనుజ వరుణ 

పవన భవసఖేశాన పూర్వకము గాంగ 

నమరులందజు మధుకైటభాసురేంద్ర 

మదవిమర్దక నాభిపద్మజుని నజుని. (ఆం)115 


ప్రణవ పీఠికనెక్కి భాసిల్లు నే దేవి 
యామ్నాయహేమహర్యాగ్రవీథిం? 

జరియించు నే దేవి సహజారుణజ్యోతి 
రానందమూర్తియై బ్రహ్మనాడి? 

నే దేవి ఠవణిల్లు నిచ్చాక్రియాజ్ఞాన 
శక్తిఖేదమున విశ్వంబునిండి? 

తోడునీదయుం బోలెం దులకించు నే దేవి 
యొల్లకాలంబు విశ్వేశుంగూడి? 


యట్టి దేవి జగన్మాత యఖీలవంద్య 

నిఖిల విద్యాకళేశ్వరి నిత్యమహిమ 

నొకటియును శ్రీగళుని కేవ నుల్లసిల్లు 

నలఘుకల్యాణ శుభగాత్రి యద్రిపుత్రి. (ఆయ౦ి116 
గంగరాజు - చిరుమూరి. (కుశలవోపాఖ్యానము) (ఇ) 

హరిదాసుని వనవాసునిం - 

బరిచితపరమోపవాసు భాసురహాసున్‌ 

సురుచిర నిగమాభ్యాసున్‌ - 

విరచిత కాశీనివాసు వేదవ్వాసున్‌. (ఆం)117 

పదపద్మరజమునం బాషాణపుత్రికం 

బూంబోండిం జేసిన పుణ్యుండితండు, 


ప్రబంధరత్నావళి త 


బాలుండై హరధనుర్భంగంబు సీతకు 
నుంకువ సేయు నిశ్శంకుండితండు, 
మణిమయంబై యున్న మాయాకురంగంబుం 
గడంగి చంపిన వేంటకాండితండు, 
కట్టాణిముత్యంబు 'క5వడి మున్నీరు 
స్త్‌ యా 
బాణాగ్రమున నిల్పు ప్రాఢుండితండు, 


ప్రబలదశకంఠ పటుకంఠనిబిడవిపిన 

దహన కీలాయమానదోర్దండచండ 

చటులకోదండ నిర్ముక్త్షశరనికాయుం 

డితందు గాకుత్‌స్టవంశాబ్టి హిమకరుందు. (జు118 


గంగాధరుండు - కాకమాని. (బాలభారతము) (ఆం) 


అట యుధిష్టిరుం డప్పంకజాక్షి తోడ 

ధౌమ్యహితవహ్ని ధూమకందళితశిఖలు (?) 

మగువం గూడిన రాయంచ మధుపశబల 

నలినములం బోలెను బ్రదక్షిణంబు సేసె. (ఆం)119 


ఆంధ్రకవిత్వతత్వ సముదంచిత కీర్తినిం దిక్కయజ్వ నీ 

రంధ్రతర ప్రభావనిధిం బ్రస్తుతి సేయుదు (9?) నుల్ల స 
త్మంధ్రగభీరమంజుతర గర్జిత విభ్రమభవ్యభంగి సై 

రంధ్రికయైన చాటుమధురస్ఫుటబంధుర వాగ్విజ్బంభిగన్‌. (అంయి120 
ఆ లజ్ఞావతి ధెామ్యుపంపున శిఖివ్యాలోల కీలాలిపై 

నోలి న్వేల్పిన లాజరాజి పవనప్రోద్దూతవారాళి ట్ర 

చీ లోలోత్టిత విద్రుమాటవి నధిక్షేపించు కట్టాణి ము 

త్యాలో నాం గనుపట్టె నట్టియెడ నందద్రాజహంసంబుగాన్‌. (ఆం)121 


46 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


ఇంద్రప్రస్థంబనుపురి 

సాంద్రమహేంద్రాశ్మకాంతిసంతతులను ని 

స్తంద్రంబై విలసిల్లైను 

జంద్రాతప ధవళచంద్రశాలాయుతమై. (ఆం౦ి122 


ఇంద్రమణిజాలకములందు6 జం[ద్రముఖుల 

వాలుంగన్నులు యమునయావర్తములను 

మెలంగి యాడెడువాలిక మీలనంగ 

నా కనుపట్టు స్స్‌ పట్టణంబునందు. (ఆం)123 


కైవార మొనరింతు గంభీరసాహిత్య 
ఘంటాపథోద్భాసుం గాలిదాసు, 
వర్ణింతు నుద్వేలవాణీసుధాపూర 
పాథోధి పరిమాణు భట్టబాణుం, 
'బ్రణుతింతు నుద్దండభాషాసమా క్షిప్త 
హర బాహుకేయూరుండగు మయూరు, 
సన్నుతింగావింతుం జాటుధారాప్రౌఢి 
కోమలతాయత్తు సోమదత్తు, 


భక్తినంజలి రచియింతుం బ్రవరసేన 

భాస శివభద్ర భవభూతి భట్టహర్న 

భారవి మురారి హేరంబ చోరులకును 

మజియుం దక్కిన సుకవుల మదిం దలంతు. (ఆంయి124 


(క్రీడాలోలత దంతకోరకశిఖం గీలించి భూచక్రమున్‌ 

(గోడగ్రామణి మించి యెత్తి ఫణు లక్షుద్రానుమోదంబునన్‌ 
జూడాభోగములెత్తి చూడంగ దిశాశుండాల రాణ్మండలిన్‌ 

వ్రీడం బొందంగం జేయు దంతిముఖు నిర్విఘ్నార్థమై కొల్చెదన్‌ (ఆం)125 


లబ్‌ 


ప్రబంధరత్నావళి ద 


చంచత్మేళిసరస్తటీ మరకతచ్చాయాకదంబంబు (గ్రొ 

మ్మించుల్‌ సోంకినం దమ్ము లిమ్ములను గిమ్మీరంబులై యుంట సం 
ధించున్‌ వాసనం జంచరీకములు మందీభూత సందేహతన్‌ 
సంచారించుచు నల్లకల్వవిరులన్‌ రుంకార శంకారులై. (ఆం)126 


ధారాపాత విభాతి శీతకర కాంతస్ఫారగేహంబు లీ 

యూరం జంద్రిక మీందం బర్వ నురువున్‌ (?) వ్యూఢాంబుధారాతతిన్‌ 
జేరున్‌ జాతకపంక్తి చిత్తములు రంజిల్లన్‌ మయూరంబులున్‌ 
సారస్యంబుల లాస్యము ల్మెజియు నుత్సాహించి భూపాలకా! (ఆం౦ి127 


పురుహూతవిస్సూర్తి భూమండలంబెల్ల 
భుజవిటంకంబునం బూనినాండు 
గీర్వాణదుర్వారు6 గేశిదానవుం గొట్టి 
విజయలక్ష్మీయుక్తి వెలసపినాండు, 
లచ్చినెచ్చెలికాని లలితోరుపీఠికం 
బొడమినపూంబోండిం బొందినాండు 
నవయుగద్వీప భూనాథ చూడారత్న 
మిత్రశాసనలీల మెఅసినాండు. 


విమలకీర్తిమందాకినీ వీచినికర 

పూరపాతాళ మర్య్యవిబుధనివాసుం 

డై కరంబొప్పు సోమాన్వయప్రభుండు 

చారుకీర్తి పురూరవశ్చక్రవర్తి. (ఆం)128 
మత్తారాతి మహాంధకార పటలీ మార్తాండుం డుద్దాటికా 
దతోద్యత్తురగావళీఖురపుటోత్పన్న క్షమాధూళి కా 

యత్తాంభోధి యయాతిం జెప్పందగు నుద్యద్వజధారాప్రభా 
జిత్తేజున్‌ సితకీర్తికైతకదళ శ్రీనూతనాంభోదమున్‌ (ఆం)129 


షి 


ప్రబంధరత్నావళి 


వరుండు కెంగేల నక్మన్యచరణపుటము 
సన్నెకంటిపై నిడ నొప్పె శత్రు యువతి 
చూడమాణిక్యములమీందం గూడం జేయు 


లీలం బ్రకటింపం బూనిన కేళి మోళియ. (ఆంయి180 
శబారరసవిశారదు 
దిథ 
శాబ్చికమూర్దన్యు శబ్బశాసనబిరుదున్‌ 
0౧ (ల (0 
శబ్బాయమాన విస్ఫుర 
0౧ 
దబ్బఘటారభటి నన్నపార్యునిం దలంతున్‌. (ఆం)131 


శ్రీరామాయణ కావ్యకల్పన విరించిన్‌ వేదఘంటాపథో 

ద్ధార ప్రాధమనీషి సర్ష మునిమార్తాండున్‌ దపఃకీర్తి ల 

క్షీరమ్యున్‌ భువనైకవంద్యుండగు వాల్ళీకిం గవి[గ్రామణిన్‌ 
ధారాళస్థిరభక్తియుక్తిం దలంతున్‌ దత్త్వజ్ఞచూడామణిన్‌. (ఆం౦ం)ి182 


సంసారార్ణవపారగుం బరమహంసవ్రాతచూడా పదో 

త్తంసంబున్‌ శశ్రుతిసంకరోద్దళన పాథఃక్షీర భేదక్రియా 

హంసంబున్‌ జగదేకవంద్యు జలదశ్యాము న్మహాపాతక 
ధ్వంసాభారతు భారతామృతనిధిన్‌ వ్యాసున్‌ బ్రశంసించెదన్‌. (ఆం౦)183 
గణపయ - రాయసం. (సౌగంధికాహరణము) (ఆం) 
అంతంతం గబలింపంగాం గడంగెం బాలార్మున్‌ ఫలభ్రాంతి, వే 
శంతోల్లంఘనకేళి దాంటెను సరస్వంతున్‌, మహాదాన వా 


'క్రాంతారామ మహీరుహంబుల నుదగ్రక్రీడం (ద్రుంచెన్‌ హనూ 
మంతుండున్‌ గపియు న్నవిం గపులె సామాన్యాటవీచారముల్‌?(ఆం)134 


లబ్‌ 


ప్రబంధరత్నావళి తం 


గౌరనకవి - (నవగ్రహస్తవము ) (జ) 


(మొక్కుల యిక్క కాంతిగల మువ్వురు వేల్పులమూర్తి చీంకటిన్‌ 
మెక్కెడిమిత్తి పద్మములమేలు నవగ్రహరాజు మింటిపై 
నెక్కెడుమానికంబు దినమేలిక సింహవిభుండు ముక్తి పెన్‌ 

జక్మార యిందుమిత్రుండు ప్రసన్నత మాకుం బ్రసన్నుం డయ్యెడిన్‌ (జ) 135 


హరు తలపూ చకోరముల యామని పాల్మడలుబ్బుమందు శ్రీ 
వరుని మజంది తారకలవల్లభుం డిందిరతోడంబుట్టు వం 
బురుహముదాయ కల్పలతప్రోది యనంగుని మామ టేవిభుం 
దరయంగం గర్శబేశండవృుతాంశుండు మాకుంబ్రసన్నుం డయ్యెడున్‌. (జు136 


చంద్రమౌళి - (హరిశ్చంద్రకథ) (జ) 


అలసత టొంకు నాస్తికక యాయతచింత యయుక్తికారితా 
కలనము దీరసూత్రము వికాసముం బొందమి దుర్వ్యయంబు పె 
ల్లలుక నిరర్ధకార్యరుచి యర్ధమతచ్యుతి మంత్రహాని ప్రా 

జ్ఞులవెలి శాంతసౌమ్యకృతిశూన్యత నా నివి రాజదోషముల్‌. (జు1387 


చికయ = చందలూరి (నాసికేతోపాఖ్యానము) (ఆం) 


అమృతోపమానంబులగు నన్నములతోడ 
బహువిధశాక సూపములతోడం, 
బాయసాపూప జాంబాలికంబులతోడ 
విమల హైయ్యంగవీనములతోడ, 
షాదబంబులతో రసావళ్ళతోడను 
ఘనశర్మరా పానకములతోడం, 
గదళికాద్రాక్షాది మృదుఫలంబులతోడ 
వడియాలతోడం బచ్చడులతోడం, 


50 


బ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


బ్రకటముగ దుగ్ధమథిత తక్రములతోడం 

బ్రియము దళుకొత్త షడ్రసోపేతముగను 

భాసురంబుగ నారగింపంగం జేసె 

నా రఘుక్షోణివిభుండు బ్రాహ్మణులనెల్ల. (ఆ౦యి188 


ప్రాలేయకిరణబింబస్ఫూర్తిం దలంపించు 
విశదంపుం దనుకాంతి దిశలు వ్రాంక, 
జిగినిండం దొలంకెడు చిగురుటాకులసొంపు 
వాటించు ఘన జటాభరము మెజయం, 
గాంచనమౌంజీవికాసంబు గెడగూడి 
చెలువు సూపుచు మృగాజినము దనరం, 
గమనీయ కోమల కరపయోరుహమునం 
(బ్రకటితంబగు విపంచిక దలిర్ప, 
హరికథాలాప శోభితమైన యట్టి 
యాననమ్ము ప్రసన్నత నలరుచుండ 
గగనముననుండి సమవర్తికడకు వచ్చె 
నమర సంయమివరుండు విద్యాగురుండు. (ఆం౦ి189 


బహువిధ పరిమళ భరితోదకంబులం 
జెలువంబు శోభిల్ల జలకమార్చి, 
నిండారు పండువెన్నెల సోయగము నవ్వు 
పసిందికమ్ములవెల్లపట్టుం గట్టి, 
కబరిభారంబునం గన్నెచెంగలువలు 
పసమీఅంగొనలు దోంపంగం జెరివి, 
తీండ్రించు పసిండిదీధితులచే నమరెడు 
నవరత్నమయ భూషణములు దొడిగి, 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి వ్‌ 


మృగమదము గుంకుమంబును మేళవించి 

గంధసారంబు మైదీగెం గలయ నలంది 

శ్రీలు మెజియంగం బరిణయోచితము గాంగ 

సఖులు కైసేసి తెచ్చిరి చంద్రముఖిని. (ఆంయి140 


రాజిత రత్నదర్పణ తోరణంబులం 
గడుశోభితములైన కలువడముల, 
మానిత కనక రంభాస్తంభ పంక్తుల 
భాసురోజ్జ్వల పతాకాసమృద్ధి, 
నిర్మలస్ఫురిత మాణిక్యకుంభంబుల 
మెందైనచిత్రంపు మేలుకట్లం, 
(బబ్రకటితనూత్న మౌక్తిక రంగవల్లుల 
రమణీయపరిమళ దద్రవ్యసమితి, 


దనరు నగరంబు నుత నిరంతరవిభూతి 

నతిశయంబుగం దగ నలంకృతు లొనర్చి 
బహుపదార్థంబులొడంగూర్చి పరిణయమున 

కాయితము సేసి రంత వా రనుపమముగ. (ఆంయి141 


లక్ష్మిం గొల్లాపురి లంక శాంకరి విశా 
లాక్షిం గాశికను వింధ్యమున దుర్గం 
గన్యం గన్యాకుబ్దం గామరూపంబునం 
గామాక్షిం గాంచిని గామకోటి 
మండలిం బుండ్రక మాణిక్య దక్ష వా 
టమున నార్యావర్తకమునం ద్రిపుర, 
జాలంధరంబున జ్వాల హేమచ్చత్ర 
పురి మహాయోగ శ్రీగిరిని భ్రమర, 


వై 


బ్‌ 


ప్రబంధరత్నావళి 


విరజవిరజహుంకృతిపీఠ(?) సింహ 

ళమున నరసింహికను గాళ్ళిరమున వాణి 

నుజ్జ్ఞయిని మహాకాళిని నున్నతముగం 

జూచువారలు జముపురిం జూడదరెందు. (ఆయంి142 


వర్ణిత ప్రాకార వప్రరత్న ప్రభా 
వ్యూహకిమ్మీరిత వ్యోమతలము, 
వివిధ వాదిత్ర భైరవరావపూరిత 
'ప్రవిమానతర దిశా భాగసమితి, 
బహుళదంతావళ ప్రాలంబఘంటికా 
టంకృతోల్లాసి ఘంటాపథంబు, 
కమనీయ రూపరేఖాకళా విభ్రమ 
ప్రకటితాబ్దాననా రత్నపేటి, 
సహజ ధర్మార్థకామమోక్ష ప్రసిద్ధి 
సన్నుతొాదార్య శోలనా జన్మభూమి 
సకలసంపద్విలాస విస్తారహసిత 
రాజరాజపురంబు వారణపురంబు. (ఆం౦ి1438 


చౌడయ్య-గంగరాజు. (సాముద్రికశాస్త్రము) (జ) 


ఉదరంబు దర్దురోదర 

సదృశంబై జఘనమతి విశాలంబైనన్‌ 

సుదతీరత్నంబున క 

భ్యుదయంబుగ ధరణి యేలు పుత్రుండు పుట్టున్‌. (జు144 


కడు నిడుదయుం గడుం గుజఖుచయుం 
గడు వలుదయుం గడుం గృశంబుం గడు నల్లనిదిన్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 53 


గడు నెజ్టినిదగు మెయి గల 
పదతింని గీడనిరి మునులు వరమునిచరితా! (జు145 


చౌడయ్య - గంగరాజు. (నందనచరిత్ర) (ఇ) 


కురులు వ్రాయుటయును గొదమ తుమ్మెదలయ్యెం 
గన్నులు వ్రాయంగం గలువలయ్యె, 
నధరంబు వ్రాసిన మధుర వింబంబయ్యె 
గళము వ్రాయుటయును గంబువయ్యె, 
జనుగవ వ్రాసినం జక్రవాకములయ్యెం 
జేతులు వ్రాసినం జివుళులయ్యె, 
నడుము వ్రాయుటయును నవలతయై యొప్పెం 
బొలుపారం గటి వ్రాయం బులినమయ్యెం. 


దరుణితొడలు పాదతలములు వ్రాసినం 

గరికరములు హల్లకములు నయ్యె 

నేమి వ్రాయందలంచి యేమి వ్రాసితి నని 

మదనవిభ్రమమున మనుజవిభుండు. (జు146 


కులమున బలమునం జలమునం 

నలవునం గార్యమున సదృశులగువారలతో 

బలిమి యుడిగి సామముగాం 

దలకొని చేయునది నీతి తత్త్వజ్ఞులకున్‌. (జ)147 
దొడ్డముత్తియంబు తోరంపుంబటికంబు 

వెండిగుండు మొల్లవిరులచెండు 

రసముగుళిక కప్పురంబునకరుడు నా 

సొంపు మిగిలి వేగుంజుక్క వొడిచె. (ఆం)148 


వడ 


ల్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


బచ్చెనయోవరి బంధాలమేల్మ్కట్టు 
సకినల మంచంబు జమిళలిపజుపు, 
నిలువుటద్దము హరినీలపు గద్దియ 
పటికంపుగిండి పొంబట్టుసురంటి, 
పసిండిపావలు వెండిపడిగంబు ముత్యంపు 
జాలవల్లిక కెంపుసానజాయి, 
పగడంపుదివియకంబము వజముల తట్ట 
మరకతమయమగు మధువుకుడుక, 


గరిగె పోంక యొత్తు బరణి సున్నపుం గ్రోవి 

కప్పురంపుంబెట్టె గాజుకోర 

తనువు నునుపు గలుగుతడి యొత్తుమడుంగులు 

నాది యైనవాని నలవరించి. (ఆం)149 


ముదిమికి మందు వాక్కలిమి(?) ముంగలిజిహ్వ తపఃఫలంబు స 
మృ్మదమునివాస మింపుగని మారవికారముప్రోది కామినీ 
వదనవిభూషణంబు జనవశ్యము హాస్యరసాబ్ధి లాస్య సం 

పద యుదరస్థలంబు మధుపానసుఖంబు జగత్రయంబునన్‌. (ఆం)150 


వికసితంబైన మోమున వెండికోరం 

గదిసి మధువాక్క యెత్తున సుదతి కొనిన 

మగువమొగ మచ్చునను శశిమండలంబు 

చెలువముగం జేయం బెట్టింపం జేర్చినట్లు. (ఆంయి151 
వెన్నెలరూపు కప్పురపువేలుపువజపుబొమ్మలెల్లం దాం 

బన్నిన నొప్పులెప్ప మనం బంకజమధ్యమునందుం బొల్చి క్రేం 


ల్‌ 


ప్రబంధరత్నావళి ఏ5 


గన్నుల బ్రహ్మం జూచి చిలుకం బలికించుచు నున్నవాణి యు 
ద్యన్నవశబ్దభావ రసతత్తము మత్కతికిచ్చు నెప్పుడున్‌. (9) (ఆం)152 


సారాచారవిచారు నుత్తమకులున్‌ సౌజన్యధన్యున్‌ కృపా 

పారున్‌ శూరు వికారదూరు ననఘున్‌ గంఖీరు ధీరున్‌ మహో 
దారున్‌ భవ్యు సమస్తకార్యవిదు నాప్తప్రాప్తు సర్వేంగితా 

కారజ్ఞున్‌ హితు మంత్రిం జెసి పతి సౌఖ్యంబందుచుండం దగున్‌. 1538 


తిక్కన - (విజయసేనము) (ఇ) 


అరిమానసమ్ములు దరికొని యేర్చు నె 
వ్వని యుజ్వ్వలాకార వైభవంబు? 
బుధుల లజ్ఞానతిం బొందునట్లుగం జేయు 
నెవ్వని పాండిత్య మెసక మెసంగ? 
నే వదాన్యులనైన నెవ్వని వితరణం 
బులు వంది (జనుల) చాపల మొనర్చు? 
వనితాజనముమానధనముంగోల్పుచ్చు వి 
చ్చలవిడి నెవ్వాని విలసనంబు ? 


అట్టి విజయసేను నభిరామమూర్తి వి 

ద్యానిరూఢమతి వదాన్యవరుండు 

మధురవిభ్రమైకనిధి యను జగమెల్ల 

నతండు చిత్రగుణసమ[గ్రుం డగుట. (జు154 
అల్లనం దొండమెత్తి శివునౌాదల యేటిజలంబు వుచ్చి సం 

ఫుల్లతం బాదపీఠకము పొంతన యున్న సహస్రనేత్రుపైం 

జల్లి శివార్చనాకమలసంహతిం (బోక్షణ సేయునట్లు శో 

భిల్లు గజాననుండు మదఖీప్సితసిద్ధికరుండు గావుతన్‌. (ఆం)155 


56 


ప్రబంధరత్నావళి 


ఉత్సాహప్రభుమంత్రశక్తుల నజేయుండై పరీక్షించినన్‌ 
దిత్సావ్యగ్రుండు గాక విగ్రహముచో దేశంబుం గాలంబు సం 
పత్సామ(గ్యముంజూపి శక్యము దెసన్‌ బ్రారంభియై భూప్రజా 
వాత్సల్యార్థమనస్కుండైన (పతి) శశ్వచ్చీసమేతుండగున్‌. (జు156 


కిసలయ కదళీబిస బిం 

బ సుధాంశు ప్రాయవస్తుబహువిధ రూపో 

ల్లసము మద ముడుప నజుందొక 

యసమాకృతిందాల్చె ననంగ నంగన యొప్పెన్‌. (జు157 


కొనియెద మన్న బందరులు కోటుల కమ్ముదు; రమ్మయబూని తె 
చ్చిన సరకెంత పెద్దవెల చెప్పినం గొండ్రు తగంగ నిచ్చిన 

చ్చిన వెలతీర్చి లక్ష్మి తమ చెప్పినయట్టుల చేయుసొంపు పే 

ర్శొన గణుతింపరాదు. ,పురికోమటులం బ్రణుతింప నొప్పదే? (జు158 
గీర్వాణాచలసాను వాత్మరదనక్రీడాహతంబైన న 

య్యుర్వీ రం(్రమునం దనంత ఫణరత్నోద్యత్రభ ల్పర్వి దృ 

కృర్వంబై పొదిగట్టి పేర్చిన మదిం గంజంబ యంచున్‌ కన 
ద్దర్వోన్మీలితనేత్రుండై మెజఖయు వేదండాననుం గొల్బెదన్‌. (ఆం)159 


తరుణుల వీంగుంజన్నుంగవ తాంకున మన్మథచక్రవాక బం 
ధురగతి లీలం గామినుల తోరపుటూరుల ఘట్టనంబులన్‌ 
కరివరహస్త కాండపటుఘట్టనలన్‌ బరిఖా తరంగముల్‌ 
దిరుగడువడ్డతీరములం దెట్టువుగట్టు సరోజరేణువుల్‌్‌* (జు160 





1. చూ. నిర్వచనోత్తరరామాయణము 


లబ్‌ 


ఆ.వె. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి వ్‌ 


పద్మంబులును వప్రపద్మరాగ ప్రతి 
బింబములును తగ బెరసి మలజియం, 
గల్లోలములును రంగన్మకరాయిత 
తుందములును నటు తొటు పదడంగ, 
బిసములు విహరణరససమాగత రసా 
తల నాగళశిశువులు చెలిమి సేయం, 
జక్రయుగ్మంబులు జలకేళిలోల ని 
తంబినీ స్తనములు తడంబడంగ, 


సొంపు మీటినట్టి పెంపును గంభీర 

తయును బరపు (బోవు) వేద్మందగిలి జనులు 

సంస్తుతింప నఖిల సన్నివేశస్థితి 

నప్పురంబు పరిఖ యతిశయిల్లు. (జ)ు161 
పరధన పరాంగనా జన 

పరిహారము పరమ ధర్మపథమందురు స 

త్పురుషులు మజవక వీనిం 

బరికింపుము వినకు మెపుడు పైశున్యంబుల్‌. (జు162 


మదనవశీకారమంత్ర దేవత దృష్టి 
గోచరమూర్తిం గైకొనియె నొక్కొ? 
సితకరబింబ నిస్సృత సుధాధార ని 
తంబినీరూపంబుందాల్సె నొక్కొ? 
విధికామినీ సృష్టివిజ్ఞాన పరసీమ 
భాసుర తనులీలంబడసె నొక్కా? 
శృంగార నవరస శ్రీవిలాసోన్నత్రి 
సుందరాకారంబు నొంది నొక్కా 


58 


ఆ.వె. 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


కాక యొక వధూటికడుపునంబుట్టిన 

భామకేల యిట్టి రామణీయ 

కంబు గలుగు ననుచుం గన్నియపై మహీ 

పాలసుతుండు దృష్టి పఅపె నర్ధి. (జు163 
మహిమ చెడదు స్వామ్యమాత్య సుహృత్మ్నోశ 

రాష్ట్ర దుర్గ బలపరాయణులకు 

నీవు నిదియు నెలింగి కావింపు సప్తాంగ 

సం[గ్రహంబు నీతిశాస్త్ర నిపుణ! (జు164 


తిప్పరాజు - కుడిచెర్ల. (కాంచీమాహాత్యము) (ఆం) 


అరుణమణి దీప్తలంతంత నతిశయిల్ల 

విమలశళశికాంత రోచులు విస్తరిల్లం 

గావ్యబుధగురుసంగతి గలిగి పురము 

సూర్యసోమవీథులు కడు సొంపు మిగిలె. (ఆ౦)165 


కనక భూధర శిఖరానుకారులగుచు 

నా పురంబున నొప్పారు గోపురములు 

సంతతాధ్వగమన పరిశ్రాంతులైన 

చంద్రసూర్యుల విశ్రమస్థలములట్లు. (ఆం౦ి166 


జ్వలదగ్ని ప్రథమానతేజుని భరద్వాజున్‌ వినిర్దౌత వ 

ల్మల భాస్వత్పరిధానుం బింగళజటాలంకారుం గృష్టాజినో 

జ్వల సంవ్యానుం దపః కృశీకృతతనున్‌ శాంతాత్ము బ్రహ్మైక ని 

శ్చలచిత్తున్‌ విజితేంద్రియున్‌ బ్రముదితస్వాంతున్‌ గృపావంతునిన్‌. 
(ఆం)167 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి వ్ర 


పద్మరాగ ప్రభా భాసుర పటల మ 
కాల సంధ్యారాగ లీలం బెనుపం 
గాళ్ళీర కనకనిర్గతదీప్తి యసమయ 
బాలాతపస్సూర్తిం బరిధవింప, 
హరినీలరుచులు గస్త్సురిప్రోవులును ననా 
రంభ నీలాభ విభమముం జేయ, 
వజమౌక్తిక హిమవాలుకాదీప్తులు 
నిర్నిశాచంద్రిక నిర్వహింపం 
జతుర బహువర్ణ పట్టవస్త ప్రభాతి 
నిర్ణలద జాల సముదీర్ణ నిర్ణరేంద్ర 
చాపలక్ష్మి రచింపం బ్రశస్త (దీప్తి) 
(వితతి నొప్పారు నప్పురి విపణివీథి. (అం)168 


మహనీయతర యాజమాన మంత్రంబులు 
జపియించు ముఖచతుష్టయము దనరం, 

బావన నవనీత పరిలేపనంబున 
మెజుంగెక్కియున్న క్రుమ్మేను వెలుంగ, 

బహుచిత్ర మృదు సూక్ష్మపక్ష్మశోభితమైన 
హరిణాజినోత్తరీయంబు మెజయ, 

శ్రీవత్సలాంఛన శ్రీమూర్తిచింతన 
సంభృతానందబాప్పములు దొరుగ, 

శారదాదేవి, సావిత్రి, (శ్రద్ధ, తుష్టి, 

మతియుం, గుశసూత్రకాంచిదామములు వెట్ట 

నెమ్మిం గొలువంగ దర్భాసనమ్ముమీందం 

జూడ నొప్పెం బితామహసోమయాజి. (ఆం౦)169 


60 ప్రబంధరత్నావళి 


ఉ. సహ్యముంగాంచె వాణి వనసైరిభ సామజ సింహ గండకా 
సహ్యము సిద్ధసాధ్యసురచారణకిన్నర సన్మునీశ్వర 
గ్రాహ్యము శృంగసం్రిత కిరాతవధూ(ుతదివ్యయోషి దై 
తిహ్యము నగ్రభూసుఖితతిగమయూఖ రథాపవాహ్యమున్‌. (ఆం) 170 


తిమ్మయ = కుంటముక్కల. (శైవాచారసం[గ్రహము) (ఆం) 
సీ. _ కపిలవర్ణముగోవు కడునొప్పు నంద నా 

జనియించెం దద్గర్భమున విభూతి, 

నల్లనిమొదవు వర్ణనకెక్కు భద్ర నాం 
దద్గర్భమున భసితంబు వుట్టి, 

నెజ్జినిధేనువు నేపారు సురభి నాం 
గలిగె భస్మంబు తద్గర్భమునను, 

పొగ(డుచాయ గలయావు పొలుచు సుశీల నా 
క్షారంబు గలిగెం దద్దర్భసరణిం 


గీ. జిత్రతరవర్ణరుచులు ప్రసిద్ధిం దాల్చు 
గిడ్డి సుమనోభిధాన మంగీకరించుం 
(బభవ మొందెం దదీయగర్భమున రక్ష 
పంచ ముఖముల నిట్లుదృ్భవించె భూతి. (ఆం౦)ి171 


త్రిపురాంతకుండు - రావిపాటి. (అంబికాశతకము) (ఇ) 


ఉ. ఆదిమశక్తి యా తరుణి యాద్యకుటుంబిని యీ కుమారి ము 
త్తైదువ యీ తలోదరి చిదాత్మక యీ సతి విశ్వమాత యీ 
పైదలి సర్వలోకగురుభామిని యీ చపలాక్షి యంచు బబ 
హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి నిన్నాజింగింతురంబికా! (ఆం)172 


ప్రబంధరత్నావళి 61 


కూడెడు వెండ్రుకల్‌ నిడుదకూంకటంటబోవుగ బొడ్డుపై వళుల్‌ 
జాదడగం దోంపం [గగ్రొమ్మొలకచన్నులు మించు దలిర్చ సిగ్గునన్‌ 
జూడంగ నేరముల్‌ మెజుంగుం జూపులనీన హిమాద్రి యింట నీ 
వాడుట శూలికిన్‌ మనము వాడుటగాదె తలంప నంవికా! (ఆం)178 


భారతివై సరోజభవుపాల వసించి రమావధూటివై 
నీరజనాభుంజెంది ధరణీధరనందనవై మహేశ్వరుం 

గోరి వరించితమ్మ! నినుంగొల్వక యూరక యేల కల్గు సం 
సారసుఖంబు లీ మనుజసంతతికిం దలపోయ నంబికా!  (జు174 


త్రిపురాంతకుండు - (ఉదాహరణము) (ఇ) 


పాములు హారముల్‌ నెలయుం బాపటసేసయు నేజు మల్లికా 
దామము తోలు దువ్వలువు దట్టపుబూదియుం జందనంబు మై 
సామునం జాల నందముగ సన్నిధి సేసిన జాడంగంటి నే 

నా మదిలోం గుమారగిరినాథుని శైలసుతాసనాథునిన్‌. _ (ఇ175 


త్రిపురాంతకుండు - (తారావళి) (జ) 


అమితధ్వాంత తమాలవల్లిలవనవ్యాపారపారీణ దా 

(త్రమొ సౌగంధిక షండకుట్మల కుటీరాజీసముద్దాటన 
'క్రమనిర్వాహధురీణకుంచికయొ నాంగం బెంపున న్నీ కళా 
రమణీయత్వము చూడ నొప్పెసంగుం జంద్రా! రోహిణీవల్లభా! (జ)176 


చరమక్ష్మాధర చారుసింహముఖదం ష్షాకోటియో నాంగనం 
బరశార్జూలనఖంబు నాంగం దిమిరేభప్రస్ఫురద్దర్వ సం 
హరణ(క్రూూరతరాంకుశంబనంగ నుద్యల్లీల మీరేఖని 

త్యరుచిన్‌ బోల్చ్బంగం బెంపగున్‌ విదియచంద్రా! రోహిణీవల్లభా! (జు177 


62 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


పొలకయ్యంబులంగల్లు ముద్దుటలుకన్‌ బుష్పాయుధారాతి (మొ 
క్కులం దీర్చన్‌ దలమీందం గాన నగు నీ క్రుమ్మేను పుణ్యాంగనా 
తిలకంబైన భవానిపాదనఖపంక్తిం జెంద డెందంబులోం 

దలంతా చుక్కలతోడి మక్కువలు చంద్రా! రోహిణీవల్లభా! (జు 178 


రతినాథుండను మాయజోగి చదలం దైలోక్యవశ్యాంజనం 
బతియత్నంబునం గూర్చి మౌక్తిక మయంబైయున్న పాత్రంబునన్‌ 
మతకంబేర్పడం బెట్టి దాంచెనన నీ మధ్యంబునన్‌ మచ్చ సం 
తతమున్‌ గన్నులపండువై వెలయుం జంద్రా! రోహిణీవల్లభా! (జు1/79 


దుగ్గన - దగ్గుంబల్లి. (నాసికేతోపాఖ్యానము) (జ) 


పాండ్య కేకయ చోళ బర్చర పాంచాల 
బంగాళ లాట నేపాళ గౌళ, 
గాంధార సౌవీర కాంభోజ కాళ్ళీర 
హేహయాఖీర బాహ్లిక విదేహ, 
మగధ మద్ర విదర్భ మాళవ కేరళా 
శృంతక కుంతల మత్స్యవత్స, 
కరహాట వరహాట కర్ణాట శకలాట 
కుకుర కోసల కాశ కురు కరూశ, 
సుహ్న సౌర్వాష్ట్ర ఘూర్జరశూరసేన 
చేది సింధు యుగంధర చేకితాన 
యవన బహుధాన మలయాల కాంగ వంగ 
తెంకణాంధ్ర కళింగాది దేశములకు. (జు180 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 63 


దుగ్గన = దగ్గుంబల్లి. (శివకాంచీమాహాత్యము) (ఆం) 


క్షోణీ నభంబులు సూత్రించిన ట్లింద్ర 
చాపంబు చాపమై సంఘటింప, 
(బ్రహ్మాండభాండంబు పగిలించుగర్జలు 
సింహనాదస్స్ఫూర్తిం జేయుచుండ, 
సౌదామనీ దామజాలము ల్టిక్కుల 
స్వప్రతాపానలజ్వాలలుగను, 
నాహార్యహరణోద్యదశనిసంఘంబులు 
దివ్యాస్తవితతులై తేజరిల్ల, 
నాశుశరవృష్టిశరవృష్టి నఖిలలోక 
బాధకోద్దీష్మ భీష్మ శుంభత్రతాప 
మార్చి నర్జునాయిత శిఖంద్యధికబద్ధ(?) 
నాఖ్యవర్పర్తు నారాయణాఖ్యమూర్తి. (ఆం)181 


బంధూక మెజమించెం బరపయ్యె గేదంగి 
కడిమి పుష్పితమయ్యె గ్రంథి పూచె, 
నర్జునం బలరారె నరవిందములు కేరె 
భూస్టలి నేజులు పుక్మిలించె, 
గండూపదము లుబ్బెం గలంగె హంసచయంబు 
నటియించెం గప్పలు నమిలి చెలంగెం 
జాతకంబులు మించె సాగరం బెడయించె 
హరిగోపములతోడ నాడె లేళ్ళు, 


మత్తభృంగంబులకుం దేనె రిత్తయయ్యె 
గండుంగోయిల కూంతలు గట్టుకొనియె 


64 


ప్రబంధరత్నావళి 


చూలుకొన స్వాతి చూటింబొదువ(?) 
విష్ణునకు నిద్రపోయెడువేళయయ్యె. (ఆం) 182 


దేచిరాజు -రాపరది. (గ్రంథమేదో?) (ఆం) 


ఘనవప్రోపరిభాగకేతుకషణన్‌ గంజారిబింబంబు కం 

దిన దంచున్‌ బురి ముగ్దభామినులు ప్రీతిన్‌గందు వోం దోమం జం 
దన మర్ధింగొని లీల నీలరుచిమత్మాంతోరుహర్యంబు లె 

క్మిన నంభోద తటిల్లతా వితతిమాడ్మిం బొల్తు రుద్యద్దతిన్‌. (ఆం) 18383 


దేవరాజభట్టు-(హరిశ్చంద్రకథ. ) (ఆం) 


అంబుధు లాలవాలము దిగంతము లాకులు కూర్మనేష వ 
ర్న్మంబులు కందమూలములు చక్రపుంగొండలు కోట నాంగహ 
ర్నంబున విష్ణువిగ్రహకుజంబునంజుట్టి పెనంగి మిన్ను పు 

ప్పంబుగ నబ్దజాండ మను పండును బండు ధరిత్రి వల్లియె. (ఆం)184 
సురనిచయంబు ద్రోచి నహుషుండటు లేలక యున్న రాక్షసు 
ల్వరుసల వచ్చి చూజకొని వాసవు వెట్టికింబట్టకున్న శ 

ర్వరిం గనుమూయం గన్నం ద్రిదివంబను నాజడి నల్పజీవమై 
యరుగక భూమి నున్న నమరావతి యీడగు నయ్యయోధ్యకున్‌. (ఆం)185 


నరసింహభట్టు - ఆమడూరి. (షోడశరాజచరిత్ర) (జ) 


ణి 


౦ఘాలప్రతిభాను లార్షకవితాసంఘాతు లాశుక్రియా 


జో 


౦ఘ(స్రష్టలు సంఘశఃకలశజుల్‌ సాహిత్యసర్వంకషుల్‌ 


జో 


యా 


ఘ 
౦ఘర్నార్లులు కాక కాకవులు లక్ష్యంబే హలిగ్రామఘా 
౦ఫ ్యాకశరణ్యబల్బజ(?)నిబంధల్‌ మత్కటాక్షేక్షకున్‌(?) (జు186 


ల్ల 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 65 


నాగనాథుండు - పశుపతి. (శ్రీవిష్టుపురాణము) (ఆం) 


మాసరమయ్యె నంత మధుమాసము పాంథవిలాసినీ జన 

త్రాసము పుష్పబాణ నవరాజ్యవిలాసము వల్లరీ వధూ 

హాసము మత్తకోకిల సమంచిత పంచమనాద మంజిమ 

వ్యాసము జీవలోకహృదయంగమ సౌఖ్యవికాస మెంతయున్‌. (ఆం)187 


నన్నిచోడండు - (కళావిలాసము) (జ) 


తలపోయంగ రుచులాజును 

గలుగును వాతంబుం [గ్రిమియుం గఫముం జెడు నాం 

కలి పుట్టు దగయుం జెదడుంద 

మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్‌. (జు188 


తొడవులు పెట్టి సంభ్రమముతోం దిలకించు మడుంగు గట్టుం బై 
పడం దడవోప దింపెఠింగి పట్టను నేర్పులు గట్టిపెట్టుం బ 
ల్మెడునెడం దొటుపాటొదవుం గింకకుం జెంగిలు, మేన్‌ 'సెమర్చంగాం 
జిడిముడిం బొందుం గాంత పతిం జేరినం గూరిమి గల్లె నేనియున్‌. 
(జ)ు189 

పృథులవిశ్వంభరా రథమున కెదురుగాం 

బూన్సించె నెవ్వాండు పువ్వుందేరు? 
కాంచనాచల కార్ముకమునకు సాటిగాం 

జేపట్టె నెవ్వాండు చెజకువిల్లు? 
నవిహతపాశుపతాస్త్రమ్మునకు వాండి 

మిగిలించె నెవ్వాండు చిగురుందూపు? 
నతులితామర దానవాది బలంబుల 

గెలిపించె నెవండయ్యళిబలంబు? 


66 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


నట్టి జగజెట్టి మన్మథుం డఖీలలోక 

ములకు వెజగొంగ జీవులమూలకంద 

మతనియిలు సొచ్చి వెడలని యతండుంగలండె? 

యతని యమ్ములనుంబదడకున్న యతండుం గలంద? (జు190 


శ్రీమంతుండు గుణవంతుండు 

ధీమంతుండు రూపయుతుండు ధీరుండు కళా 

ధాముండును గావలయును 

దా మహింగాముండు కామతంత్రవివేకీ! (జ) 191 


పద్మకవి జా (జినేంద్రపురాణము) (ఆం) 


హరినిలయంబును హరినిలయంబును 
విషధరాధ్యంబును విషధరాధ్య, 
మప్స్పరోమయమును నప్పరోమయమును 
వనవిలాసమును బావనవిలాస, 
మున్నతకరిశ్చంగ మున్నతకరిశ్చంగ 
మిందుకాంత(స్రవ మిందుకాంత, 
మురుకలనకులంబు నురుకలనకులంబు 
నంశుకాంతద్యోతి తాంశుకాంత, 


మొనర నవశతసాహ(స్రయోజ నోన్న 

తమును బదివేలు యోజనా లమరువలము 

గలిగి కనకాద్రి కిన్నూటంగలిగి తనరి 

ప్రథితమై యొప్పు మందరపర్వతంబు. (ఆ౦) 192 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 67 


పెద్దిరాజు - పొన్నాడ. (ప్రద్యుమ్నచరిత్ర) (ఇ) 


అమృతంబులోనికందంతయుం బోందోమి 
కొని పూర్ణచంద్రుండు దనరెనేని, 
విధుమండలంబున విధిచేత దశవంబు (1) 
గని పూవుందూపులు (గ్రాలెనేని 
శృంగార రస సరసీజాతులైన కో 
మలమృణాళంబులు పొలిచెనేని 
పసిండికుంభములకుం బ్రభవించి మించు జ 
కృవకవ బోదలు గలిగెనేని, 


మెలంత నెమ్మోము చెన్నున మించవచ్చుం 

బొలంతిచూడ్కుల పొలపంబుం బోలవచ్చు 

నింతి మృదుబాహువుల దొరయింపవచ్చుం 

జెలువ చనుంగవ జిగి సరిసేయవచ్చు. (జ)ు198 


అవ్యాయామపురారు లక్షుఖిత పారావారు లక్షీణ పు 
ణ్యవ్యాపారసురేంద్రు లగ్రహణచంద్రాదిత్యు లన్భావర 
ప్రవ్యక్తామరభూరుహంబు లచతుర్భావానన బ్రహ్మలా 
దివ్యద్వారవతీపురిం గలుగు ధాత్రీపాలు రెల్లప్పుడున్‌. (జు194 


ఇతవులయందు నెల్ల తన మేపును సొంపును మవ్వమున్‌ జిర 
స్థితిం జెలువొందనోచి మరుసేనలకున్‌ బెనుప్రాపుగా సమా 
తతముగం బెక్కు నిల్మడలు దాల్చిన మాధవలక్ష్మియో యనన్‌ 
సతతము నొప్పెం జూడం బురనందనసుందర పాదపావలుల్‌. (జు195 


68 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


ఇలకు నుపేంద్రుతోం దగిలి యీశుండు వేల్పులపిండు వెండిగు 
బృలికిని బైండికొండకును బాలెము నిచ్చలుంజేయు చంద్రసూ 
ర్యుల నిలందెచ్చిరో యనంగ నొప్పగు నప్పురిహేమరత్న మం 

డలిం దగి నాగభోగపరిణాహము లయ్యెడి దేవగేహముల్‌. (జ)196 


కమనీయ చిత్రసంగత గతిక్రమముల 
దిగ్గజాదులనడ ధిక్కరించి, 
లాలిత గంభీర లఘుతర ఫ్లతముల 
హరిణసంఘంబుల నపహసించి, 
సవ్యాపసవ్య సంచరణమ హోద్ధతిం 
బంచాననక్రీడం బాహుసటిచి, 
మహితనిరాయాసమధ్యాజవంబుల 
ననిలప్రయాణంబు నతకరించి, 


సముచితాన్వర్థ పూర్ణవేగములచేతం 

గెరలి వచ్చి తలంపులంగిక్కురించి 

హేతిమాడ్మి నుప్పరముల నెసక మెసంగి 

పంచధారలు గల హయపంక్తు లడరు. (జ)ు197 


కలయంగాడ్పునం దూలి పుప్పొడి దివిం గప్పందు మారుండు నే 
డద్మల నారామరమావసంతులం గడంకం బెండ్లి సేయించుచో 
వెలయంబట్టిన యుల్లభంబుపగిదిన్‌ వేమాజుం దద్భూమిపైం 
జెలువొందింపుచు రాలుం బుష్పవితతుల్‌ చేకొన్న ప్రాలో యనన్‌. (జు198 


కోటలతుద మకరప్రభ 

దీటుకొనం బర్వి పరులదృష్టికి నొప్పున్‌ 

బాటించి మేయ దివి రవి 

ఘోటకముల కజుండు పసురుకొలిపిన భంగిన్‌. (జ) 199 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 609 


గజయాన మెలంగిన గతియైనం బైపడి 
గద్దించి తర్మించి కలంక నొందు, 
మానిని యల్లినమాడ్మిందోంచినం దేర్ప 
నుంకించి భావించి యుమ్మలించుం, 
జపలాక్షి కెమ్మోవిం జవిగొన్న యటైనం 
జెమరించి చర్చించి చిన్నవోవు, 
మదవతి కౌంగిలి గదిసిన యటైనం 
బులకించి తేలి సంచలత నాందుం 


దన్ను నొజసినంగోర్ములు తగులుగొలుపు 

నోలిం దనలోన నన్నరపాలసుతుండు 

మానమూంటాడ గాంభీర్యమహిమ సడల 

లజ్జ గడివోవ ధైర్యంబు లావు డిగంగ. (జు2౦00 


ద్విజ శుళూషా పరవశు 

లజనిత పరివాదు లభినవాకృతులు (0) మహా 

సుజనచరిత్రులు ధీరులు 

భుజవిక్రమ ధనులు ఘనులు పురిశూద్రజనుల్‌. (జు 201 


నెలంతుక చూడి వెన్నెల గాసినం గుమారు 
వీక్షణాంభోనిధి వెల్లివిరియం, 

బతి చూడి తామరల్‌ పరువంబు నొందం దొ 
య్యలి చూపుటలులు చిట్టాడుచుండ, 

సుదతి చూపమృతంపు సోనయై కురిసిన 
వరుదృష్టి యనిమిషత్వమునం బొంద, 

నధిపు దృష్టి ప్రవాహంబు పెల్లడరిన 
నింతిదృజ్మీనంబు లీంతలాడ, 


70 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


వరుసం గౌతుక కల్లోలవలన మొలయ 

రాగ మకరంద మత్తత ప్రజ్బరిల్ల 

సంచిత ధ్యాన మను ప్రకాశము తలిర్పం 

బిజుత సిగనువలలోనం జిక్కువడక. (జ)ు2౦02 


పరువంపువిరులపైం బొరసి యొండొకవనం 
బుల సౌరభంబులం బొరపుసేయుం, 
బక్కువాసినపువ్వుంబదువుతోం జెరలాడి 
యిలకు వేద్యంకంబు లలవరించుం 
(గ్రొవ్విరులను దిరుగుడువడి పుప్పొడిం 
దలిరాకులకు వింత చెలువొనర్చుం 
దనుపారం గొలంకులం దగ నాడి వనకేళి 


జనులపైం బులకలం జాదుకొల్పుం, 


గేరి మకరందములం దొలయకించి మించి 

మొనసి లేందీగెలకుం జిజు ముసురు గురియ 

నప్పురారామముల నెల్ల నలసగతుల 

మలసి సొంపారు నింపారు మారుతంబు. (జు208 


పుర గోపురశిఖరంబులం 

గర మరుదై పద్మరాగ కలశములమరున్‌ 

జరమాచరమాద్రులపై 

సరిం బున్నమం దోంచు సూర్యచంద్రులభంగిన్‌. (అు2౦04 


బహువర్ణరత్న ప్రభాతతి దివికి నా 
ప్పంగ వసంత శ్రీవిభాతి గాంగ, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి "/1 


నగ్రస్థితాంగనాస్యామోదములు దివ్య 

సరిదబ్దములకు వాసనలు గాంగ, 
రమ్యస్థలములు నిర్ణరులచూడ్మికిం గొమ 

రౌ (౧) గదా కరముల లాగు గాంగ, 
రజతకుట్టిమకాంతి రాజరోచుల కెదు 

రరుగు చుట్టపుంబిండు వరుస గాంగ, 


సరస లీలావిలాస విస్ఫురణ గలుగు 

రమణరమణులచే నివ్లు గొమరు మిగిలి 

పొడవు సాబగును గలిగి యప్పురమునందు 

భర్మ్శనిర్మితహర్య్యము ల్పేర్మి సడరు; (జ)ు2౦05 


బహువస్తు క్రయవిక్రయ క్రియలు సంపత్రాప్తికై కాకయున్‌ 
విహితాచారములైన చందముల వర్ణింపంగ నింతంత నా 

మహిలో రాదని చెప్ప నొప్పుదురు ధీమంతుల్‌ కుబేరాధికుల్‌ 
మహిమోదాహరణంబు లప్పురము కోమట్లెల్ల లక్ష్మీస్థితిన్‌ (జ)206 


బ్రాంతియే యింకంగల్డు లేంతవెన్నెల నిగ్గు 
లుగ్గువెట్టెద నీకు నూరకుండు, 
మునుపుగా నీకిత్తు ముదురువెన్నెల సోంగు 
సంతసంబున నుండు జాలిమాని, 
వేగిరింపకు నీకు వెలందివెన్నెలక్రొవ్వు 
గుదిపింతుం జిన్నారి కడుపునిండ, 
నిట్టి ముచ్చట వాయ నీందింతుం బండు వె 
న్నిలవెల్లిం బలుమాజు నిన్నుంజేరి, 


“72 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


కూయకుండు మీరు సంతుష్టిం గూరినపుడు 

శీతలంబగు వెన్నెల చిగురుంబాన్సు 

నందు నిడి నిద్రపుచ్చెద ననుచు నాద 

రించె బిడ్డల నొక చకోరీపురంధ్రి*. (జ)207 


మించినగతులు సాధించి యింద్రునికి మా 
ర్మొని యున్న కాల్లలకొండలనంగం, 
చేతనత్వంబులు చేకొని రవికిం గొ 
మ్ములు చూపుచీంకటి మొనలనంగం, 
జే కల్లి యలుల కనేకదానములిదడ 
మేలంగు తమాల భూమిజములనంగం 
జిత్ర కుధా స్తరాస్తీర్డులై (?) గాడ్పుతో 
మోహరించిన కారు మొగుళులనంగ, 


నెల్లచందంబులను గడు నెసక మెసంగి 

పొగడు నెగడును బడసి యప్పురిం జరించుం 

దమ్ముం జూచిన సిరియుం బుణ్యంబు నొసంగం 

దావలంబైన భద్ర దంతావళములు. (జ)ు2౦08 
రత్నగర్భ గర్భరత్నంబు లవ్వీట 

నర్ధిం బుట్టుచుం గొనియాడ మరగి 

వీథి వీథి నెపుడు విలసిల్లు నా నాప 

ణముల వివిధ రత్నసమితి వెలుంగు. (జ)ు2౦9 


రాయుచున్న ఘనపయోధరములు గలిగి 
నడుము లొక కొంత బయలయి బెదడంగు మిగిలి 





మ 


ఫణిధవుమాధవుని ప్రద్యుమ్నవిజయము లోనిది. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 73 


చూడ నొప్పారు రేఖలసాంపు మెజసి 
కోటకొమ్మ లమరు వీటికొమ్మలట్లు. (ఆం౦ి210 


లలిత లతాంతపల్లవశలాటు ఫలాంకిత భూజరాజి సం 

కుల బహుచిత్ర వర్ణపటకూటకుటీపటలంబుగా లతా 

మిళిత విలాసులై చెలువుమీజఖుం బురీవనముల్‌ జగజ్జయా 

కలిత రమాభిరామ నవకామ మహాశిబిరంబులో యనన్‌. (జు211 


లీలం గాముని నోమం బోవునెడం గేళలీనందనం బెంతయున్‌ 

జాలన్‌ వాసనకెక్కు నొండొరువు లోజం బల్ముచోం జిల్మపిం 
డాలో నాల్మలతొక్కుం దక్కుం, జని నీరాడంగ నంభోజినీ 
రోలంబంబులు చొక్కు వీటి సతులన్‌ రూపింప సామాన్యమే? (జు212 


వలరాజు వోసిన విలునాజువోలె బం 
ధురములగు చెజకుందోంటలకును, 
నలువచేం బెరింగి దీనుల కీగియును లేని 
కల్పకంబులు వోని క్రముకములును, 
మాధవుండేదిన మవ్వపుంబొరల యే 
డ్తెజ నివ్వటిలునాకుందీగెలకును, 
పర్జన్యసతృతిం బసింది పండెడు చేల 
నంగం బేర్చిన రాజనంబులకును, 
దెట్టుపలు గట్టి నీటితోం దేలిపాజు 
తమ్మిపుష్పొళ్ళం (బోదులైతనరుచుండు 
ననిన నవ్వీటిచెజువుల యతిశయంబుం 
బుడమిలో నింక నేమని పొగడవచ్చు? (జ)213 


"7ద్మ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


శీలములీల, లంగములుచేకొని క్రాలెడు వేదముల్స్‌ కలా 
జాలము మన్న్మిపట్లు. యతిసజనసంపదతిట, లది వూ 
వ జ అ థి 
జా లలిత ప్రభావములు, ... క్‌ న 
వేలుపుంబిండుపండువులు, వీట ధరామరు లుత్తమస్థితిన్‌. (జు214 


పెమ్మన - భావన. (అనిరుద్ధచరిత్రము.) (ఇ) 


అన్ని దినములు నీ భంగి నఖిలలోక 

సమ్మదావహమై మహోత్సవము జరుగ 

నుత్తమ క్ష్మత్రవిహిత శాస్తోక్తసరణి 

శాంతవిఘ్నమై పెండిలి సంపతిల్లె. (ఆం౦)215 


అభినవములైన ముక్తాఫలాక్షతములు 

హస్తపంకేరుహముల నిండారంబట్టి 

జాణజగజెట్టియగు పంచబాణుపట్టి 

చేరి నించె నుషాదేవి శిరముమీంద. (ఆం)216 


అభిషేకోత్సవ లీలా 

విభవానంతరమునందు వెన్నుని మనుమం 

డభినవవిలేపనాంబర 

విభూషణ ్రక్కలాప విభ్రాజితుందై. (ఆం)217 


అర్జునప్రీతియు నర్గ్జునఖ్యాతియు 
నిగిడింప మగిడింప నేర్చుగలిగి, 
యక్రూరచరితంబు నక్రూరదురితంబు 
భూషింప దూషింపం బొందెఠింగి, 
కుబ్బావలేపంబుం గుబ్బావరూపంబు 


ధరియింప విరియింప వెరవు గలిగి, 


ప్రబంధరత్నావళి “/5 


గోపాలచయమును గోపాలభయమును 
బాలింపం దూలింపం జాలి వారి, 
గీ, వారి కెదిరిన రిపువీరవరుల నమర 
మానినీ హారనాయకమణులం జేయం 
బటుపరాక్రమకేళి సంపదలంబొలిచెం 
దరమె వర్ణింపం గృష్టాభిధానవిధులు? (ఆం)218 


చ. అసమవసంత నీల జలజాకృతిం గైకొని యొప్పె నెంతయు 
న్విస్టమర హోమధూమములు నిర్భర లీలమెయిన్‌ హవిశ్శమీ 
కిసలయ లాజసౌరభ వికీర్ణసమస్తదిశా ముఖంబులై 
కుసుమశరాసనాత్మజునకున్‌ రజనీచర రాజపుత్రికిన్‌. (ఆం)219 


క. ఆంగిరస భార్దవులునుం 
జెంగట మంత్రంబు సెప్ప శ్రీపతి మనుమం 
డంగన గళమునం గట్టెను 
మంగళసూత్రంబు సర్వమంగళ యెొదురన్‌. (ఆం)220 


క, ఆసాయ మా ప్రభాతము 
వాసరయామినులు హృదయవర్ధిత రాగ 
వ్యాసంగంబునం దరుణియు 
రాసుతుండు భజించి రెల్ల రతిసౌఖ్యంబుల్‌. (ఆం)221 


గీ. ఇగముచే నంబరంబెల్ల నిమురుకొనంగ 
నుష్టకరుండును గరము లొయ్యొయ్యం జాంచి 
తాను ననలాశం జరియింపం బూనె ననిన 
నెంత యనవచ్చు నింక హేమంతమహిమ?* (ఆం)ి222 





1. పోతరాజు భైరవుని శ్రీరంగమాహాత్యము లోనిది. 


76 


లబ్‌ 


బ్‌ 


ప్రబంధరత్నావళి 


ఇరులు దర్పము మానం దిరముగా మంత్రించి 
జగముపై నడరిన జడ నడంచి, 
జలజాతగ్భహముల తలుపులొాయ్యనం బుచ్చి 
మెలపుమైం దేంటుల మేలు కొలిపి, 
సొంపున మెజుంగారు చుక్కలం బోంజాగి 
పేర్చుకైరవముల బవింకమదడంచి, 
రజనికిం బతియైన రాజుమై కందించి 
చక్రవాకముల కుత్సవమునొసంగి, 
దెసల కెసకంపుందెలువులు దీటుకొలిపి 
సకలజంతు ప్రమోద సంజనకలీల 
దనదు రుచిరారుణాంశులు వినుతి కెక్క 
నుదయ ధరణీధరము మీంద నొప్పె నినుండు. (ఆం)22౩ 


ఉచ్చెశ్శవంబును, నురుమద సురభి క 
పోలపాళీవిలోలాళికలర 

వాన్వితమై వాలునభశుండాలంబు 
వాహనంబులు, వీరవైరి ఖీష 

ణాంశుల మించు నూజంచుల కైదువు, 
కొమరారు పరివార మమరగణము, 

పట్టంపుదేవియుం బౌలోమి, యీ గతి 
నెల్లభోగములకు నెల్ల యగుచు, 


విలసదమరదీ కరాంభోజ వీజ్యమాన 

చామరానిలసంచార చలితచారు 

చికురభారుండై చూడంగం జెలువు మిగిలె 

వేయుంగన్నుల నింద్రుం డీ విభుండు తరుణి! (ఆం)224 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి “/7/ 


ఉదయార్మరుచింబోర నొలిచికొన్నట్టి మ 
వ్వమునం జెంగావి గోవణము మెజయ, 
వెన్నెల జడిగొన్న విద్యుల్లతలమాడ్ని 
యజ్ఞోపవీతంబు లఅజుతం బొలయ, 
ననుకైన కుసుమంబెట్టిన పల్లవంబుల 
చాయ సన్నపుగుజ్జుజడలు (గాలం, 
గందువోం జదలేటంగడిగిన శశిరీతి 
నెడకేల ముత్తెంపు గొడుగు దనర, 


జగతిం దనుకాంతి యసమయచంద్రికా వి 

భాతిం (బ్రసరింప దివినుండి పార్థివేంద్రు 

కొలువునకు వచ్చె సభయెల్ల నెలమిం జూడ 

నారదుండు సర్వలోక విహారశీలి. (ఆం)225 


ఉప్పరం బెగయంగ నొదవిన వెరవున 
సడిసన్న రోహణ శ్రైలమనంగ, 
వినతాసుతాకృతి వినువీథి వర్తిల్లు 
బాలభానుప్రభా పటలమనంగం, 
జైతన్యసంపదాస్పదభాతి దివిం బర్వు 
శాతమన్యవచాప భూతి యనంగ, 
జడధినుండక మింటం జరియించుటకుమూర్తి 
పొలుపు దాల్చినరత్న పుంజమనంగ, 


వివిధ మండన భవవిభావిభవ జటిల 

నిఖిలదిక్సక్రవాళుందై నిరుపమాన 

జవసముల్లాస గగన సంచారగరిమ 

చెలువు నెలవయ్యె నప్పు డప్పులుంగు టేందు. (జ)226 


70 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


కమనీయ వప్రసంకలిత నానారత్న 
ధామకిమ్మీరిత వ్యోమతలము, 
సౌధాగ్ర విహరణాసక్తబింబాధరా 
విజిత ఖేచరవధూ విభ్రమంబు, 
లీలావనీ పుష్పలోలాలి కలనాద 
రచిత మన్మథ ధనుర్వారవంబు, 
పరిఖాంబు పరివర్తకర విడంబితవార్ధి 
సంచారి జీమూత సంచయంబు, 
మహిత వితరణ నృపతికుమారతిలక 
హసిత గీర్వాణసర్వంసహారుహంబు 
విపుల సౌభాగ్య పుష్పలావీ విలాస 
కలితరథ్యాంతరము ద్వారకాపురంబు. (ఆం)227 
కరిముఖుండు లిఖించెం గల్యాణలేఖలు 
కనకపట్టికల లోకములకెల్ల, 
వివిధ శిల్పానల్ప విన్యాస రచనల 
వేది శృంగారించె విశ్వకర్మ, 
కైసేసి యప్సరఃకాంతాజనంబును 
బెరిమెతో నేతెంచెం బేరంటంబు, 
పంచమహాశబ్దభరితమై విలసిల్లె 
నంకురార్పణ మహోద్యమవిభూతి, 
భార్దవుండు దానవాన్వయ ప్రథమగురుండు 
కాలసంసిద్ధికై నిల్చె గడియ (కొడుపు) 
(శాస్తసరణిని) దేవతాసంయమీంద్రు 
లాచరించిరి పుణ్యాహవాచనంబు. (ఆం)228 


లబ్‌ 


ప్రబంధరత్నావళి (7/0 


కలమవన ప్రతానములు గాచుటకై చనుదెంచి యింపులం 

జిలికెడు మంజురీతి విలసిల్లంగ నార్చుచు ముద్దుం బల్ములన్‌ 
జిలుకులం దోలి పైం జెమరుచెందం గొలంకుల కేంగి చిల్మలం 
జిలుకల నాడుచుండుదురు చెన్నుగం బామర బాలికాజనుల్‌ (ఇ229 


కల్పిత మణి ఘృణిరచనా 

కల్చ్పమగు వివాహవేదికా మధ్యమునన్‌ 

గల్పోక్త విధానంబున 

వేల్పించిరి యదుకుమారు వేల్పుం దపసుల్‌. (ఆం)280 


కాంతనితాంత రత్నపరికల్పిత శిల్పములన్‌ [ద్రికాలమున్‌ 

వింత తెజంగులన్‌ దనరి విష్ణుపదోల్లిఖ వైజయంతికా 

సంతతు లుల్లసిల్ల సిరిచామ యహర్ష్నిశమున్‌ వెలుంగ న 
త్యంతముం జూడ నొప్పుంగను నప్పురిలోని గృహప్రతానముల్‌. (ఆం)2౩1 


కుల కుధరాపహాసి పురగోపుర శేఖరరత్న దర్పణం 

బుల వలరాచపోండుములు పోలంగం జూచి తలంపు ప్రాణనా 
థుల దెసంగూర్చి యత్తజిన తోడి వయస్యలు చూడ సిగ్గునన్‌ 
జెలువెసలారంగ న్గురులం జిక్కులు దీర్తురు సిద్ధకామినుల్‌. (ఆం) 282 


కుసుమంబుంబోలి పొల్పెసంగు పొక్కిలి డిగ్గం 
గుజుపట్టుపుట్టంబు నెలికం గట్టి, 
కమనీయ నవరత్నఖచితమై యొప్పు ప 
సిండిపీఠమునం గూర్చుండంబెట్టి, 
గన్నెరాకుశరంబు కరపల్లవమునకు 
రక్షాప్రయోజనార్థముగ నిచ్చి, 
దీవించి కాళ్ళీర తిలకమధ్యంబునం 
బుణ్యాక్షతలం జిట్టి బొట్టమర్చి, 


80 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


భాగ్యసాభాగ్యవతియైన భామ యోర్తు 

చన్నుంగవ భారమునం గౌను జలదరింపం 

దివిచి కొనగోరం దోంచి బిందువు విదిర్చి 

బాణతనయకు నంటె సంపంగినూనె. (ఆం)288 


కుసుమకోదండుండు గుణవంతుండగుటెల్ల 
యళులార! మీ ప్రాపు కలిమిం గాదె! 
మరునియెక్కుడుపెంపు మహిమీదం జెప్పుట 
కీరంబులార! మీ పేరంగాదె! 
సంకల్పజన్ముండు సప్రాణుండగుటెల్ల 
మలయానిలంబ! నీ మహిమంగాదె! 
మీనకేతనుకీర్తి మిన్నందుకొనుటెల్ల 
శీతమయూఖ! నీ చెలిమింగాదె? 
బాలం గారింపందగదని పలుకందగదె! 
యేడుగడయును మీర కాలెంత ద్రవ్వు 
మాకుం బుష్పాస్తుం? డంచు ననేకగతుల 
మధుప శుక మందపవమాన విధులందలంచి. (జు 2౩4 


క్షామక్షామముం గీకటప్రకటవక్ష్య పీఠమున్‌ బాండు ర 

క్షా మిశ్రావయవంబునైన వికటాకారంబుతో నవ్వుకై 

చాముండాకర తాళకుక్షివలయస్థానంబుగా నుబ్జి త 

హ్రీముద్రంబుగం బేరణీవిధము నర్తించెన్‌ మహాభృంగియున్‌. (ఆం) 235 


ఖ౦జననేత్ర చన్నుగవం కంజముం బొంగంగ ధీర మేఖలా 

శింజిత కంకణక్వణన జృంభణమొప్పంగం గౌను నిక్కంగా 

వ్యంజిత బాహుమూలముగ హర్షము లజ్జం దిరస్మరింపంగా 

నంజలి యొత్తి నించె విభునాదల నిర్మల మౌక్తికాక్షతల్‌. (ఆం) 236 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 81 


గురులపంపున వక్షోజభరము గదలం, 

జెలువు వీక్షించి యొక్కింత సిగ్గువడుచుం 

గంకణంబుల రుణర్సుణత్మార మెసంగ 

నతివ లాజలు వోసె సప్తార్చియందు. (ఆం)2౩7 


ఘనపక్ష విక్షేప జనితవాతాహతిం 
బర్వతశ్రేణులు పాదు గదల, 
విపులాస్య కర్ణికావిర్బూతదీప్తుల 
వలయాద్రి యవ్వల వెలుకం బా, 
శతకోటి శతచండజవభవారవముల 
శరధులు ఘూర్ణిల్లి బరలు గడవ, 
వితతాద్భుతాపాది విభ్రమోతల్ధిత కాంతి 
దెసలహోమద్యుతి దీటుకొనంగ, 


సిద్ధ చారణ గణనుతశ్రీం దనర్చి 

మింటం బరంగు టెక్కలతోడి మేరువనంగ 

వచ్చిం దన రాక కఖీలంబుం బిచ్చలింపం 

బక్షి దేవుండు పుండరీకాక్షుకదకు. (ఆం)238 


చంద్రమండలములే జలజాతములు గాక 
కాకున్న నలులేల కాంపులుండు? 
నెలదమ్మితూండులే యలరుందీగెలు గాక 
కాకున్న నీ కోరకములు గలవె? 
'క్రొక్కారుమెజుంగులే కుసుమాస్తములు గాక 
కాకున్న నీవిండ్లు గలగ వచటం, 
గనకకుంభంబులే ఘనచక్రములు గాక 
కాకున్నం దరగలం గదియనేల? 


82 


ప్రబంధరత్నావళి 


ననుచు వదనాలకములు బాహవానఖములుం 

బొలయుచూపులుం బొమలుం జన్నులును వళులుం 

జూచి జనములుం దమ్ము సంస్తుతులు సేయ 

వజలుదురు దత్పురంబున వారసతులు. (ఆం)289 


చీటికిమాటికిన్‌ మొగుపుంజేతులు మౌళి ఘటించి 'మొక్కెదన్‌ 
హాటకగర్భుబోటికి మహాకవి కాంక్షిత కల్పకాటవీ 

వాటికిం దారకాహృదయ వల్లభమంజులపుష్పమంజరీ 

జూటికి వల్లకీస్ఫురిత శుద్ధవరాటికి వాగ్వధూటికిన్‌. _ (ఆం)240 


చెలువములొప్ప రాజనపుంజేలకుం గావలియున్న కాంపుం గూం 
తుల నిడువాలుంగన్నులును దోరపుంజన్నులుం జూచి ధైర్యము 
ల్పలపలనైన మందగతులన్‌ జనుచుండుదు రంగజాస్త్రముల్‌ 
దలముగం దాంక నధ్వగులు దన్నగరాంతిక మార్గభూములన్‌. (ఇ) 2411 


జలనైర్మల్యవిధాయి వింధ్యగిరి శిక్షాకేళిసంశీలుం డి 

ల్వల దైత్యావరజన్మగర్వదళనావంధ్య క్షుధాభఖీలుం దు 

జ్వల తేజోనిధి కల్పితాయత పిపాసారిక్తవారాశి మం 

జుల హేలాగతిం దోంచెం గుంభజుం డురుస్తోత్రెకపాత్రోన్నతిన్‌. (ఆం)242 


తగులము పెక్కువం బురి సుధాధవళోన్నత హర్య్వరేఖలన్‌ 
మగలునుం దారు మచ్చరపుమచ్చికమై వలరాచవేడ్మలన్‌ 
సొగియువధూజనంబుల తనూతనుఘర్మములార్చు నిచ్చలున్‌ 

గగన తరంగిణీ కమలగంధసుగంధ మరుద్విహారముల్‌. (ఆం)248 


తలిరులు దోంచె నేతరుల దట్టములై? నన లే ధరారుహం 

బులం దలసూపె మున్ను? వలిమొగ్గల నొప్పెడు నేయనోకహం 
బులు? నవగుచ్చరాజి నగము ల్విలసిల్లెడు నెవ్వి? యన్నియున్‌ 
గలుగుట నే మహీజములు గన్నులపండువులయ్యె? నామనిన్‌. (ఆం)244 


లబ్‌ 


ప్రబంధరత్నావళి రి 


తెర యెత్తించిరి దేవదానవగురు ల్లీక్షాకళాకోవిదుల్‌ 
తరుణీరాజతనూభవాంతరమునన్‌ దట్టంపుం గౌశేయమున్‌ 

తెర యెత్తించెను వారలిద్దజ మనోదేశంబులన్‌ గాముండున్‌ 

సరి నన్యోన్యముఖేందుమండల దిదృక్షాకౌతుకాంభోనిధిన్‌. (ఆం) 245 


తెలుపుల దాయ జారులకుం గట్టనియిల్లు 
బలితంపుంజోరుల (బదుకుందెరువు, 
నలుపుల మొదలు రే నెలంతకస్తురిపూంత 
యఖిలంబుంగప్పెడు నరిదిముసుంగు, 
గుణములమీందటి గణనవిజ్ఞానంబు 
మజఖుంగు సందియముల మనికిపట్టు, 
కౌశికంబులచూపు క్రవ్యాదవితతి మ 
న్నియము జక్కవదొల భయముటప్రోంక, 


యనంగం గలవస్తువుల నెల్లం దనమయంబ 

కాంగం జేయుచు దెసలు నాకసము నిండ 

సకలజనులకు మతుల విసయములడర 

నంధకార మంతంతకు నగ్గలించె. (ఆం)24&6 


ధన్యంబై పితృదేవతానివహ ముద్యల్ర్రీతి నర్తింపం బ 
ర్దన్యాచార్యుండు భార్గవుండు (శుతిమంత్రంబుల్‌ పఠింపంగం బ్రా 
ధాన్యంబొప్పంగ శైలరాజసుత యత్యాసక్తి వీక్షింపంగాం 
గన్యాదానమొనర్చిం బాణుండనురాగస్సూర్తిం బ్రాద్యుమికిన్‌ (ఆం)2ఇ47 


ధన్యవిభూతి శోభితుండు దామరసేక్షణుందొత్తె నూర్జిత 
ధ్వన్యతులో[గ్రతా దళిత దానవసైన్యము ధూతభూత వై 

తన్యముం దోషితేంద్రముఖ దైవతసంస్తుతిమాన్యము న్నదీ 
జాన్యుదరాంతర స్టగిత సన్నుతజన్యముం బాంచజన్యమున్‌. (ఆం౦)24&8 


84 


బ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


ధూర్జటి కోపాగ్ని ధూళిగాం గ్రాంగిన 
నాండేలనీ యమ్ము వాండి లేదు? 
వాండికోజఖల రాహు వడిం దోలి కజచిన 
నాండేలనీ రళ్శి వేండి లేదు? 
శాపంబు శ్రీరామభూపాలుండిచ్చిన 
నాం దేల కూయవో పోండిగాను? 
చనుపకముల కర్ణి కనుకని డుల్లిన 
నాం దేల మ్రోయరో? నేండు మీరు 


మగువం బాయు టెటింగి మగంటిమి వాటించి 

యేయం గాయం గూయ (మోయ నగునె? 

మదన! చంద్ర! పికమ! కొదమతుమ్మెదలార! 

నాండు నాండు నాండు నాండు లేరె? (జు249 


నిర్భర వాంఛాఘనీభూత మానస 
భంగీకృతా దయాలింగనంబు, 
సురచిర నఖరా[గ్రపరిరంభితాల కం 
బాస్వాద్యమానాధరామృతంబు, 
బాహ్యక్రియా సార్దభావనాళీకంబు 
వితత మృదూరూరువేష్టనంబు, 
వర్ధిత మధురోక్తి వాచాలవదనంబు 
ఘర్మాంబుకణగణాకలితగండ, 


మతి తరంగిత నిశ్వాస మాత్తపులక 

మరుణితాక్రాంత లోచనాంబురుహ యుగళ 

మగు మనోహరఖేలనం బతిశయిల్లం 

దనరెం గామినీకామకదంబకంబు. (ఆం)250 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి రిం 


పడంతికన్నుల యొప్పుం దడవుచో నది యెంత 
వెలిదమ్మిజేకుల విలసనంబు? 
పొలంతినెన్నడ పెంపు పొగడుచో నది యెంత 
కలహంసముల యానగౌరవంబు? 
ఉవిద నెన్నడుముతో నుపమింప నది యెంత 
కొజనెల నెలకొన్న నెజసుకలిమి? 
వనిత యూర్పులతావి కెనపోల్ప నది యెంత 
యరవిరులందలి సురభిమహిమ? 


లలనకరివంక బొమలయొప్పులు గణించు 

చోట నది యెంత వెడవింటి సోయగంబు? 

కాంత తనుకాంతి నరసేయ నెంతమాత్ర 

వాలు మెజుంగుల సౌభాగ్యవైభవంబు? (ఆం)251 


పల్లవాధరతోడం బలుకులయింపుల(9) 
నరయంగం బికము పోల్ననుట పికము 
నలినాక్షి వేనలి చెలువుతో సరిసేయం 
బురులెంత పురినెమ్మి పురులపొలుపు? 
తనుమధ్య నడుముతో నెనవచ్చు ననిచూడ 
బయలగు నఖీలంబు బయలుకలిమి, 
సుదతి దంతద్యుతి సొబగు వర్ణించుచో 
రుచులె మౌక్తికముల రుచులు దడవ? 
ననిన నభినవరామణీయకము మహిమ 
యిజ్ఞగంబునం 'బ్రతిలేమి యేమి సెప్ప, 
గరుదఖచరోరగామరకన్యలందు 
నయ్యుషాకన్య నుపమింప నబల గలదె? (ఆం)252 


86 


ప్రబంధరత్నావళి 


ప్రమదవనాంతరంబుల విభాకమనీయములై యశోకము 

ల్తమిగొనె నెల్లచోటం బ్రియులన్‌ గృతక ప్రణయాపరాధ వి 
భమముల నల్లం జేసి వెడవాసినపాంథులమీంది కోప భా 

రమున రతీశుకన్నుంగవ రాలిన నిప్పులప్రోంకలో యనన్‌. (ఆం)258 


ప్రియముంగూర్చి ముత్తైదువ పేరంటాలు 

నలువపట్టంపుదేవి లేనగవు నగుచు 

నగసుతాపద్మ లీక్షింప బిగియ ముడిచె 

దంపతుల యుత్తరీయ వస్త్రముల తుదలు. (ఆం)254 


పూని తిమిరారు లందు పొడిచిరేని 

పంకమగ్న రత్నంబులభాతి నిందు 

మినుకు మినుకని యంతన పొనుంగు వడరె 

యనంబటు ధ్వాంత జృంభణ మగ్గలించె. (ఆం)255 


పొదలి యొండొండ దివియును భువియు దెసలుం 
బొదివికొనియెడి చీంకటి ప్రోవువలన 

మిక్కుటంబుగం గాటుక (గ్రుక్కినట్టి 

కరవటంబన జగదంద ఖందమమర. (ఆం)256 


పొలుపు వహించి పెన్నురువు ప్రోంకగతిన్‌ హరిదంతభాగముల్‌ 
గలయంగం బర్వు మంచున దళంబుగ శైత్యముం దాల్చు క్రొత్త త 
మ్ముల చెలికాని నిందుండని ముద్దొాలుకంగం దదీయదీప్తు లు 
య్యలలుగం దూంగుం బ్రీతి యెసలారం జకోర కిశోరసంఘముల్‌. (ఆం)257 


భువిందనివోక వెండియు నభోనదిపొందునకై కలింద సం 

భవ బహువేణికావిభవబంధురతన్‌ దివియందుం బర్వెనా 

నవిరళ లీల నొప్పెసంగు నప్పురివప్రనిబద్ధశాతమ 
న్యవమణిజాయమాన సముద(గ్రతరాగ్రిమ దీప్పిపూరముల్‌. (ఆం)258 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 8్ర్‌/ 


మకరంద రసపానమత్తాలినీ గాన 
మంజులోద్యాన నికుంజములను, 
కలనినాద గభీర కాదంబసంచార 
సముదీర్ణ కాసార సైకతములం 
జందనామృత చంద్రచంద్రశేఖరచం[ద్ర 
సదృశశోభాసాంద్ర సౌధములను, 
కమలాప్త హిమభాను కాంతశిలాభాను 
మహితలీలాసాను మంతములను, 


వినుతలావణ్యసంపద కనుగుణంబు 
ప్రకటసా[మ్రాజ్యవిభవంబునకు ఫలంబు 

నగు మనోజఖేలనమున నతిశయిల్లె 

భోజనందనయును దానుం బుష్ప్రశరుండు. (ఆం)259 


మత్తాలిసంగీత మాధుర్యములతోడి 
కుసుమగుచ్చంబులు కోసి కోసి 
సంఫుల్లమాధవీసదన వాటికలందుం 
జిలుకల పెండింద్లు చేసి చేసి, 
కమనీయకమలినీ ఘనసైకతంబుల 
నంచలం బట్టంగం బొంచి పొంచి 
సహకార వరతరుచ్చాయా తలంబుల 
మేనులం జెమరార మెలంగి మెలంగి 


దర్పకునియాజ్ఞం దలమోచి తమక తమక 

తమకముల నోలముల కల్లం దారి తారి 

మజియు బహువిధసంచార మహిమలమర 

నుల్లసిల్లిరి లీలామహోత్సవముల, (ఆం)260౦ 


88 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మందవాఃకణ పరితాపమథితహృదయ 

పాంథలోకమై తన విజ్బంభణము దనర 

శిశిరసంపద భువనలక్ష్మీ దుకూల 

కల్పితోపకుంఠనభాతిం గానంబడియె. (ఆం)261 


మధుపర్మము 'సేయించిరి 

మధురిపు మనుమనికి సర్వమంగళ యెదురన్‌ 

విధివిహితంబగు పథమున 

నధిగతపరమార్జులగు సురాసుర మంత్రుల్‌. (ఆం)262 


మరు తురగాలయంబులన మన్మథు నమ్ములయిండ్లు నాంగ శం 
బరరిపునాట్యశాలలనం బంచశిలీముఖు నాతపత్ర మం 

దిరములు నాంగం జారుశుకదీప్తలతాంతమరుచ్చటల్‌ లతా 
సురుచిరపల్లవ ప్రతతి సొంపెసగుం బురితోంట లెప్పుడున్‌. (ఆం)26౩ 


రక్షోవధూవృత్తవక్షోజపరిలిప్త 
కుంకుమ క్షోభంబు క్రావ్వుడించి, 
శక్రారిమదవతీవక్రాలకాభోగ 
ఘనతమఃపరభాగ గరిమనడంచి, 
'క్రవ్యాదయౌవనీ గైవేయమణిహార 
కహ్లారదీప్తుల గర్వమడంచి, 
దైవతా హితవీరతరుణీ సముల్లాస 
దరహాసచంద్రికా దర్పమడంచి, 
చటులసంవర్త పరివర్త చండకిరణ 
శతశతాఖిల పరిదీప్త సారఘోర 
దర్శనంబగునట్టి సుదర్శనంబు 
గలుగ నీ కసాధ్యంబులు గలవె కృష్ణ! (ఆం)264 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి ర్‌ం 


లలనల్‌ పాడంగం గౌంగిలింపంగ సముల్లాసంబునం దాంపం బైం 
గలయం బుక్కిటికల్లు నింపం దిలకక్ష్మాజాతకాండంబుం [గ్రో 

వు లశోకంబులుం గేసర క్షితిరుహవ్యూహంబుం దోడోం గడున్‌ 
దిలకించెన్‌ బులకించె నవ్వె నలరెన్‌ దీపించె నుద్యానముల్‌ (ఆం)265 


వనరుహామోదిని చనుదోయిప్రాపున 
ననులేపనములు వాసనకు నెక్కం, 
బూంబోణి నెఠివేణిపొందు సంధిల్లుట 
నలరులు సౌమనస్యంబుం దాల్బ, 
నంగనారత్నంబు నపఘనద్యుతుల సౌ 
వర్ణమండనములు వన్ని కెక్క 
ధవళాంశుముఖిమెనితజచు (గ్రొమ్మించుల 
వెలిపట్టుగుణరాజి నెలవుకొనంగం, 


జెలువ మసలారం బూసి వేడ్మలు జనింప 

ముడిచి బెడంగుగం దొడిగి సొంపడరం గట్టి 

గట్టినేర్పులు దళుకొత్తం గంబుకంరి 

కాచరించిరి శృంగార మాత్మసఖులు. (ఆం)266 


వరుణుండు కానిక పురుహూతునకుం దెచ్చి 
ప్రోవిడ్డ నవరత్నపుంజ మనంగ, 
నుదయాద్రితటములో నున్నాళమై మున్ను 
వికసించు రక్తారవింద మనంగం , 
గాళ్ళీర రసపూర కమనీయమగు శచీ 
సఖిచేతి కల్యాణచషక మనంగం, 
బ్రాచి కందుకకేళిపరత మింటికి వైవం 
బొల్పారు మందారపుప్ప మనంగ, 


90 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


నడరు కెంజాయ మండలం బతిశయిల్ల 

నఖీలభూసురదత్త సంధ్యార్ధ్యతోయ 

దళితమందేహుండై జగంబులు వెలుంగ 

భానుం డుదయించె దేదీప్యమానుండగుచు (ఆం)267 


వరుణుని శృంగారవనములోం బొగడొందు 
పగడంపుందీగల ప్రాంకనంగం, 
జరమభూధరముపై సురగాలి నెగయింపం 
దోతెంచు జేగురు ధూళి యనంగ, 
నస్తాంబురాశిలో నంతకంతకుం గ్రాలు 
బాడబానల శిఖాపటల మనంగ, 
నినురాక కపరదిగ్వనిత యెత్తించిన 
రత్నతోరణ విభారాజి యనంగ, 
విరియ నుంకించుచెందొవ విరులయందు 
వజలు టేకుల కాంతికి వన్ని వెట్టి 
రమణ రమణీజనానురాగముల తోడ 
నిగిడి యెజసంజ పడుమట నివ్వటిల్లె. (అు268 


వారుణీస్పర్శమున నాదు వాండి దథిగె 

సకలతీర్థనిదాన మీ జలనిధాన 

మే నొనర్చెదం బావన స్నానమనుచు 

మునుంగుగతిం బశ్చిమాంబుధి మునింగె నినుండు. (అు269 


విఘ్నధ్వాంత నిరాసవాసరపతిన్‌ వేదండరాజాననున్‌ 
విఘ్నాధీశ్వరునిన్‌ గపోలఫలకావిర్భూత దానచ్చటా 

నిఘ్నాలిన్‌ నిరుపాధికాధిక కృపానిత్యోదయోపఘ్నుం గ్రాం 

చఘ్న జ్యేష్ట భజింతుం గావ్యరచనా చాతుర్యసంసిద్ధికై. (ఆం్ర270 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 0] 


వికచారవింద దీర్ధికల వినోదించి 
తని గమ్మతావుల నసనలి మునంగుల 
గుసుమిత నవలతావిసరంబుం గదలించి 
వలిదేనియల సోనం దలముగొల్పు, 
సహకారపాదపచ్చాయలకై యేంగి 
శశికాంతవేదుల సంచరించు, 
సురతకేలీశ్రాంతి సాగియుముద్దియల పైం 
జిట్టాడితనువులం జెమట లార్చుం 


జంచరీకంబుదీతిం బర్జన్యుభాతి 

విరహపరితాపహరుమాడి సురంటిపోల్మి 

నప్పురంబున సకలజనానుమోద 

కరణదక్షుండు దక్షిణగంధవహుండు. (ఆం)2771 


వెలయువెన్నెల నిఖీలంబు వెల్లివాడిచి 

తనిసి చనుచోట నుడువీథిం దవిలియున్న 

నురువుబుగ్గలు దోడ్తోన విరియుపగిదిం 

దరతరంబ తారకములు విరియం దొడంగె. (ఆం)272 


“వెగుచు వచ్చిం బాసె నిదె వెన్నెల యిన్నెలవింక నుండంగా 

వేగునె మాకు నీ క్షణమ వేండివెలుం గుదయించు” నంచు ను 
ద్వేగమునం దదీయ పదవీపరివర్తన ముజ్జగింప వే 

వేగమునం దొలంగుగతి విచ్చి నుడువ్రజ మంబరంబునన్‌. (ఆం)273 





క 


శ్రీనాథుని భీమఖండములోనిది - (౩3-144) 


92 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


వేలుపుగిడ్జియుం బరుసవేదియుం గల్పకుజంబుం దోడరా 
లాలితపాదనూపుర రుళంరుళనాదము లుల్లసిల్లం బై 

చేలచెజంగు దూలంగ విశ్చంఖలవృత్తిం జరించుచుండు నీ 

లాలక యన్నపూర్ణ యమృతాన్నము వెట్టుచుం బంక్తిపంక్తులన్‌. *(ఆం)274 


సీమాంతంబున ద్వారకానగరమున్‌ జేరన్‌ దటాకోత్త రా 

రామశ్రేణి సమన్వితంబులగుచున్‌ రాజిల్లి రాజన్య స 

స్యామోదం బిరుకారునుం గలుగు భాండాగారవాటీ మహా 
(గ్రామవ్రాతము నిచ్చెం గన్యకు హరిద్రాచూర్ణ్జసంపత్తికిన్‌. (ఆం)275 


సుందరీయౌవనస్స్ఫురితోష్ట కుచకుంభ 
పరిరంభలీలలం బరంగకున్న 
బింబాధరాననా తాంబూలరస సుధా 
స్వాద ఖేలనముల జరుగకున్న, 
సీమంతినీజన స్నిగ్గోరుయుగళ సం 
కలితపేషణములం (గగ్రాలకున్న 
రాజాననానేక రతికళావిర్భూత 
సుఖవిజ్బృంభణముల సొగియకున్న, 
మటథి శరణ్యంబు గలుగునే మనుజతతికి? 
ననంగ హేమంతసంపద కంతటికినిం 
దాన యగుచుం గుబేరదికటమునందు 
(ఆం)276 


సేవాయాతవధూమనోజ్ఞకలకాంచీ కింకిణీ కంకణా 

రావంబున్‌ సముదగ్రవాద్యపటలీరావంబులున్‌ గూడి భూ 
దేవస్తోతనినాదమేదురములై దిక్కూలముల్‌ నిండంగా 
దేవాగారములొప్పు నప్పురములో దివ్యప్రభావోన్నతిన్‌. (ఆం)277 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 0 


హంసతూలిక శయ్య లలరుంబొత్తుతలాడ 
శశికాంతమణి శిలావిశదధరణి, 
తాంబూలపేటి యద్దము రాజకీరంబు 
పన్నీరుచెంబులు పసిండిగిండి, 
విరులచింద్రికె?) రుద్రవీణామతల్లిక 
వింజామరము వట్టివేళ్లసురంటి, 
గిలుకలపాగాలు క్రీడాసరోజంబు 
కాళంబి ముత్యాలమేలుకట్టు, 


చతురశీతిబంధసంయుత ప్రతిసీర 

యగరుధూపపాత్ర యాదియైన 

కామదీపన ప్రకాశవస్తువులతో 

నందనమైన కేళిమందిరమున. (ఆం)278 


'పేరయ - బొడ్డపాటి. (అనంతమహత్వము) (జ) 
తన యనురాగాభ్యుదయ మూర్తి పద్షినీ 
సతికిని ముఖవికాసంబొనర్చం, 
దన దుర్షిరీక్ష ప్రతాపవైఖరి యరి 
తమముల గిరిగుహాంతములం దార్పం 
దన కరవిదళిత దానధారాశక్తి 
కలయలోకులకు నాకండ్లు దీర్పం, 
దనదు మిన్నందిన ఘనతరైశ్వర్యంబు 
నకు విబుధాళి సన్నుతులొనర్పం 


దేజరిల్లైడు రా జన దినదినంబు 

మూండు మూర్తుల జనులచే మొక్కుంగొనెడు 

పద్మినీవల్లభుని నాదుపాలివేల్పు 

భక్తసులభునిం గొల్తు హృత్పద్మ మలర. (జ) 279 


ంక్మ 


లబ్‌ 


ల్‌ 


ప్రబంధరత్నావళి 


పేరయ - బొడ్డపాటి. (చాటువు) (జ) 

కాంతులం జూపట్టు కండ్లమరించిన 

తిరమైన విపులపుందేరునందు, 
విద్యలప్రోంళకయౌ వృద్ధసారథి నిల్పి 

యతండు శిక్షించు హయములం బన్ని 
తన్నివాసుల మించుతిన్నని ప్రావిల్లు 

చొక్కుంబై నారిని నెక్కువెట్సి (0) 
గరితోడంగూడ నాకసపుసూటిని బాగు 

నెమ్మేనుం బసనిచ్చు నమ్ముం దొడిగి, 


యమరభటులార్వ దైత్యపురములు గెడపి 
విజయమొందిన జోద వీ విశ్వమునను 
వేల్పులెవ్వరు నీ సాటి విజయవాటి 
మల్లికార్డునలింగ! యుమాప్రసంగ! (జు 280 


ఖందడఖండంబుగం గదిసిన తేరును 
భంగంపుటిరుసు బొసంగం గూర్చి, 
విజ్ఞోడుపడి నిచ్చ వినువీథిం దిరిగెడు 
చక్రంబు లొనగూడ సంఘటించి, 
తలకొన్న భీతిం గొందలపడ బహుముఖ 
(భ్రాంతసారథి నేరుపరిగ నిలిపి, 
పలుకం బదక్రమంబుల నలుజాదలం 
జోయెడిగుజ్జముల్‌ పూనుకొలిపి, 


కుంటివింటను బలువంక కోలం దొడిగి 

విషమలక్ష్యంబు లే గతి వ్రేసితయ్య! 

వేల్పులెవ్వరు నీ సాటి విజయవాటి 

మల్లికార్జునలింగ! యుమాప్రసంగ! (జు 281 


లబ్‌ 


ఆ.వె. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 095 


బంట్లున్నపాలెంబు బలువిల్లుగాంజేసి 
నవమణివలయంబు నారింజేసి, 
నుదుటి నెన్నడిమి కన్నును ముల్మిగాంజేసి 
దక్షిణాంగంబ యస్రంబుంజేసి 
చేకోరతలవాని జోక సారథిసేసి 
తనమూర్తి యొకటి రథంబుసేసి, 
కనుదోయిం జ(క్రయుగ్మముగ యోజనచేసి 
సమత నూరుపుల నశ్వములంజేసి 


యన్నియును నీ యధీనంబులగుటంజేసి 

పురము లేసితి గాక నీ కొరులు తోడె? 

వేల్పులెవ్వరు నీ సాటి విజయవాటి 

మల్లికార్డునలింగ! యుమాప్రసంగ! (జు282 


పేరయ - బొడ్డపాటి. (పద్మినీవల్లభము) (జ) 


ఆ ప్రదోషయ... ములై యున్న సమయంపు 

కంట వేంటకాని కరము దిల్పె 

సాగపుద్రోచెం [గ్రుంకె నగు ప్రొద్దు పరసంధ్య 

వెనుక నిరులు ముందు వెలుంగు నగుట. () (జు288 


ఒక యొనిమిదడంగె దిక్కుల 

మకరంబున కొకటి యోడె మలహరుచే ము 

న్నాకటుడిగె ధిక్కరింపంగ 

నింక నేలని మాజఖుమలయు నేనుంగులు పురిన్‌. (జు284 


కమలాకర స్ఫూర్తి కాసారములయందుం 
దమయందుం గలుగంగం దనరుచుండు, 


06 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


గంభీరజీవనక్రమ మగడ్తలయందుం 
దమయందుం గలుగంగం దనరుచుండు, 

ధారావిహార ముత్తమ తురంగములందుం 
దమయందుం గలుగంగం దనరుచుండు 

సుమనోవికాసంబు ప్రమదావనములందుం 
దమయందుం గలుగంగం దనరుచుందు, 


దానమహిమ సముత్తుంగ దంతులందు 

దమకరంబులం గలుగంగం దనరుచుండు 

సిరులసంతోషమున ముఖ్యశీలవృత్తి 

రణజయౌదార్యములం బురి రాజకులము. (జ)ు285 


గజముల నడలుం దత్మరములజిగులుం ద 
త్ముంభగౌరవములుం గూర్చి కూర్చి, 
జలజస్ఫుటములుం దచ్చదవిభ్రమములుం ద 
త్మేసర సురభులు గిలిమి గిలిమి, 
మరువిండ్లుం దన్నార్విమధుకర రుచులుం ద 
దస్త్రంబుమొనలును నలమి యలమి, 
గనకవేదులు నందుం గాంతినుగ్గులును ద 
త్భ్రగితసన్మణులును దార్చి తార్చి, 
గతులు నూరుకుచములు మొగములు నేత్ర 
ములును దనుగంధములు బొమ లలకములును 
చూపులు నితంబములును రుచులును దశన 
ములును విధిసేసె నా నుంద్రు పురిచెలువలు (జు286 


ప్రబంధరత్నావళి 097 


పాయక కన్నానాథు తలంటబాలిడం బూనిన యాణిముత్తెముల్‌ 
దోయిట పద్మరాగమణులో యన నించుక యెత్తి చూచుచోం 
జాయల నింద్రనీలములచాయలుగా6 బతిమౌళి మీందటన్‌ 
బోయంగం బూవుమొగ్గలనం బొల్బె విచిత్రవిలాస వైఖరిన్‌.  (జ)287 


సారసరః ప్రతీరవనసౌరభపుష్పరజోవిభూతి నొ 

య్యారపుంజొక్కు చల్లి మలయానిలుండన్‌ గడిదొంగ వేకువన్‌ 
జోరనగండ్లం గన్నములం జొచ్చియు దివ్వెలు దూల్చి భోగ భా 
మారతితాంతఘర్శ్మకణ మౌ క్తికపంక్తులు దార్చు నిచ్చలున్‌. (జు288 


పేరయ - బొడ్డపాటి. (మంగళగిరివిలాసము) (జ) 


హారతులిచ్చు వేయిన... సారికిరాయని గన్నతండ్రి కొ 

య్యారి మెజుంగుంజూపులనె యారతులిచ్చి నొకర్తు తబ్బణా 

త్మార కరద్వయీవలయకాంతులు గుత్తపుంజన్నుదోయి తా 
హారగళంచలన్నలుజాలతశ నెంతకురాయభాకాంతియై (7?) (జ)289 


'పేరయ - బొడ్డపాటి. (శంకరవిజయము) (జ) 


అడరి సరోజరాగమణు లామిషఖండములంచుం గళ్ళు కు 
ట్లొడికము సేయు వేడుకల నుజ్వలసన్మణులేర్చి నిప్పులం 
దిడియును భల్గుకవ్రజ నిరీక్షణముల్లని దివ్వెలంచుం దేం 

దడవుదు రొయ్య మౌగర్ధ్యమునం దద్దిరిసీమం గిరాతబాలికల్‌.. (జ)290 


ఆమని టెంకిపట్లు మలయానిలు నిత్యవిహారసీమముల్‌ 
కామునిపాళెముల్‌ శుకపికంబులజీతపుటూళ్లు కామినీ 

కాముక విశ్రమంబులకుంగట్టని యోర్వకు (7) లా పురాంగనా 
సోమమునందు నెందు నెలతోంటలు శైలశిలోన్నతస్థితిన్‌. (జ) 291 


౦0 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


తనకు బలము గలిగి తన మంత్రి మిత్రాప్త 

బలము దనకుందోడుపడుట గలిగి 

వైరిబలము దటథిగి వారి చుట్టములెల్ల 

(గిందు వడినవేళ గెలువవచ్చు. (జ)ు292 


తనరుచిగానివేళ బెడిదంబగు వెండి నినుండు దోంచినన్‌ 
గనుమొఅింగుంట రాజునకుం గర్జమటం చెటయేనింజన్న య 
ట్లనుచరులై వెలింగెడి గ్రహంబులుం దారలుందోడరాంగ వే 

గన చనె వెల్లవెల్లని మొగంబుకళంకమునన్‌ శశాంకుండున్‌. (జు293 


రాజురాకకుం దారహారములతోడి 

యామినీపాత్ర నాడింప నేమి సమయ 

నాటకుండు దోంపుతెరవాజినాండనంగ 

సాంధ్యరాగము పశ్చిమాశను దనర్చి. (జు294 


సంజప్రొాద్దున నాట సలుపు నంబరకేశు 
తలయేటి జలకణ తతులనంగ, 
రజనీవధూద్విజరాజుల పెండ్లి కే 
ర్పజచు ముత్తెపుం దలంబ్రాలనంగ, 
గాలవాణిజ్యుండు నీలాంబరస్థలి 
స(6) బ్రచరించు వజములనంగ, 
వేళాఖ్య పుష్పలావిక యిందుండను రాజు 
నకు నేరిచిన ప్రసూనంబులనంగం 


బాలవెల్లి మధించు తొల్మాలమునను 

నమృతబిందువులు దరి మిన్నందెననంగ 

గగనమను కొల నలమిన తొగలనంగం 

గలయం జుక్కలు తోంచె నాకాశదీథి. (జ)ు295 


ప్రబంధరత్నావళి 0909 


సమలావణ్యము వన్నె గూడి రసముల్‌ సంధించి శృంగార వే 
షముతోం జొక్కపుంజూపు నవ్వాలయ నిచ్చాతూలికన్‌ భావ చి 
(తముగాం బంచశరుండు రాగ రతిం జెంతంజూచుచున్‌ వ్రాసి ప్రా 
ణము వాగీశ్వరువేండి నించె నన మేనాపుత్రి యొప్పెం గడున్‌. (జు296 


పేరయ్య ఎ బొడ్డపాటి. (సూర్యశతకము) (జ) 


ఈంగల్వోలె వ్రణంబులే వెదకుచు న్నీర్మ్యం బరున్‌ మెచ్చ కే 
మూంగల్యోలె నిరంతరాస్యులగుచున్‌ మూర్థించి తర్మించినన్‌ 

వీగం న్నేరని దుష్మవుల్‌ బ్రతుకనీ విక్రాంతులై వారినో 

రాంగం బోవంగ నేల సత్మవులు సూర్యా! పద్మినీవల్లభా! (జు297 


పోతరాజు - (బేతాళఠకపంచవింశతి) (ఆం) 


అరయంగం బూర్వదిగ్వనితయందనురక్తుండు ముంద థివ్లు భా 
స్మరుండిట వచ్చి నా దెసంబ్రశాంతముతో ననురక్తుండయ్యె సు 
స్ధిర మిది యంచు నయ్యపరదిక్సతి రాగముంబొందె నాంగ వి 
స్తరముగ నిండం బర్వి నెజసంజ నభంబునం బశ్చిమంబునన్‌. (ఆం)298 


ఇంటింటం జింతామణు 

లింటింటం బరుసవేదు లింటింట నిధుల్‌ 

జంటగొని యుండు ధనపతి 

యింటి క్రియన్‌ బురములోని యిండుల నెల్లన్‌. (ఆం)౭99 


ఇందుల నున్న నగ్నిభయమెందునుం గల్జదటంచు మున్‌ సురా 
నందనమైన ఖాందవవనం బమరావతి వాసి వచ్చి పొ 

ల్పొందంగ మర్యలోకమున నుత్సవలీల వహించెనొక్కొ నా 
నందవనంబులొప్పెం బురినాలుగుదిక్కుల నున్నతస్థితిన్‌. (ఆం్ర300 


100 


బ్‌ 


ప్రబంధరత్నావళి 


ధర మిన్నుదటింగివైచిన 

కరణిం దటాకంబు లెల్లకాలమునందున్‌ 

బరిపూర్ణములై యుండును 

బురికి నవగ్రహభయంబు పొరయక యుందన్‌. (ఆం)౩౦1 


పురివిభవముం జూడంగ న 

త్మరమున (7) జలదేవి పెక్కుకన్నులు వెలయన్‌ 

ధరియించినట్లు వికసిత 

సరసిరుహాకరములొప్పు సౌరభలీలన్‌. (ఆం)౩౦2 


ప్రజ్వరిల్లుచునున్న పసిండిశాఖల తోడ 
వెలసిన వనముల చెలువుదానిం, 
గరిమకరగ్రాహకచ్చపంబులతోడం 
బరిపూర్ణజలముల పరిఘదాని, 
మరకతవైదూర్యమాణిక్కములతోడం 
హాటకమయమైన కోటదానిం, 
గమనీయ కాంచన కలశాంగములతోడ 
నమరిన దేవాలయములదానిం, 


గనకఖచితమైన కంబంపుగట్లతో 

వెండిమాడులిండ్లు వెలయుదాని 

జనమహోత్సవ మనందనరిన యుజ్జయి 

నీ పురంబు సొచ్చె నృపవరుండు. (ఆం్ర30383 


రవిం బొంది రాహుచేం బరి 

భవములం బడ నోడి తద్దభస్తులు పురిను 

క్కివమునం జొచ్చిన విధమున 

నవిరళరుచి వెలింగె దివియ లయభ్యైయింగ్లన్‌. (ఆం)304 


ప్రబంధరత్నావళి 101 


వ్యాళవిభూషణాళలియు దిగంబరమున్‌ గదయున్‌ [ద్రిశూలమున్‌ 
వేలెడు కెంజదడల్‌ గగనవీధికింజాంగిన యు[గ్రరూప మా 

ఖీల చతుర్భుజంబులు నభేద్య కరాసియు6 జంద్రఖండమున్‌ 
ఫాలవిలోచనంబుంగల ఖైరవుంగాంచె విభుండు ముందరన్‌. (ఆం) 305 
సురధరము పెక్కురూపులు 

ధరియించి పురంబులోనం దనరె ననంగా 

స్ఫురిత నవరత్నకాంచన 

భరితములై వివిధ దేవభవనములొప్పున్‌. (ఆం)౩06 


పోలమరాజు - (పర్వతపురాణము) (జ) 


అరయంగ లోకబాంధవుండనై భువనత్రయ కర్మసాక్షి నై 
హరిహరపద్మసంభవమయాకృృతినై మను నాకు వారుణీ 
పరిచయదోషమబ్బెనని భానుండు తద్దురితోపశాంతికై 

శరనిధిం గ్రుంకెనా నపరశైలతిరోహితుండయ్యె నయ్యెడన్‌. (జ)307 


బసువయ - అంగర. (ఇందుమతీకల్యాణము) (జ) 


ఉదయస్తంభములోపలన్‌ వెడలి తా నుద్యత్తమో దైత్యునిం 
గుదియంబట్టి గభస్తిమన్నృహరి సక్రోధంబునన్‌ వాని దు 
ర్మదగాత్రంబు కరంబులం దునుమ ధారాళాస్రపూరంబు కా 

వి దివిం బర్వినకైవడిన్‌ గలయంబర్వెన్‌ సాంధ్యరాగచ్చవుల్‌. (జు౭౦8 


బీద శచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మజున్‌ 
బాధలంబెట్టంగాం జెజులు వట్టంగ నుండుట భారమంచు రం 

భాది మరున్నివాస లసదప్స్పరసల్‌ చనుదెంచి వచ్చిరో 

నా దరఫుల్లపద్మవదనల్‌ విహరించుదు రప్పురంబునన్‌. _ (జ)309 


102 


బ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


లాజవిమోక్షవేళా సముద్గత హోమ 
ధూమవాసన మేనం దొంగలింప, 
మృగనాభఖీమకరికా రేఖలై మృదుగండ 
మందలి హోమధూమములు నిలువ, 
హోమధూమశిఖాముఖోష్టంబు చోయకి పూ 
ర్లేీందుబింబాననం బెజ్జివార, 
మాటికి హోమధూమంబుచే వెడలెడు 
కన్నీటం గాటుక కరంగి పాజ, 


గురుజనోక్త విధానానుకూల చాల (9?) 

నిజ వివాహవిలాసంబు నిర్వహించి 

భోజుందప్పుడు వేడుక బుధకవి వి (1) 

తానములతోడ నారాక్షతములు సల్లె. (జుం10 


శశిమండలముమీంద సాంద్రచంద్రికవోలె 
నునుమొగంబునం దెల్లందనము నిల్చెం 
బసిండికుండలమీంద బలభిన్మణులువోలె 
వలిచన్నుముక్కుల నలుపు లొదవె, 
నిబుపేదమీంది నిర్ణిద్రసంపదవోలె 
మధ్యభాగంబున మహిమందాల్చిం, 
గదలిన లతమీంది కమ్మపూవులువోలె 
నలవనిమేన సొమ్ములు దొలంగెం, 


దరుణి గమనంబు మిగుల మాంద్యమువహించె 

వనజపత్రాక్షి కోర్ములు కొనలుసాంగ 

వనిత నెత్రాంతములు వసివాళ్ళువాడె 

వనిత తనువల్లి శయ్యల వ్రాలంగడంగె. (జ)ుం11 


ల్‌ 


ప్రబంధరత్నావళి 103 


హేమసింహాసనంబెక్క నుద్యోగించు 
మణికల్పితాన్థాన మంటపమున, 
విసరించుకొనం జూచు వింజామరంబున 
వైరి వీరవిలాసవతులచేత, 
నాటింపం దలంచు నానాద్వీపసంధుల 
గెలుపుంగంబంబులు వలసినన్ని, 
దుష్టరాక్షసకోటిం దునుమ విచారించు 
మఘవన్ముఖాఖిలామరులు వాగడ, 


సంతసము జహ్ను కన్యాతటాంతరముల 

నధ్వరంబులు గావింప నలవరించు 

నెలంత నిచ్చలు నిజగర్భనివస దర్భ 

క ప్రభావపరిప్రాప్తి గౌరవమున. (జు౩12 


బసువయ్య - తులసి. (సావిత్రికథ) (జ) 


అన్నగరంబు హర్యములయందు ఘటించిన పద్మరాగ ర 

త్నోన్నత కాంతిమండలములొక్క మొగిన్‌ జదలేటం బర్వినన్‌ 
కిన్నరకాంత లాత్మం దలకింతురు జంబునదీప్రవాహ మి 

ట్లెన్నండు వచ్చి నింగికని యొత్తినసంశయసంభ్రమమ్ములన్‌. (జుం18 


అరవిందప్రియవాది ఘోరతిమిరవ్యాళ వ్రజస్సూర్తికిన్‌ 

గరుడం డంచిత దిక్సతీకుచతటీకాళ్ళీరపంకంబు పు 
ష్మరభాగాటవిధాగ్రపల్లవిత మాకందంబు (?) మందప్రభల్‌ 

బెరయం దూర్పునం గుంటువేల్పు పొడసూపెన్‌ దీపదండాకృతిన్‌ (జు౩14 
ఆ పూర్ణశంఖపద్మ మ 

హాపద్మాధిక ధనాధ్యులై పుణ్యజన 

వ్యాపారవృత్తి పెంపున 

నా పౌలసున్‌ గణింప రప్పురివైశ్యుల్‌. (జ)ు౭15 


104 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


ఉరగవధూజనంబులు పయోధరసంభృత కుంకుమాంకముల్‌ 
గరంగ నిరంతరంబు నవగాహన మర్ధినొనర్చు చుందడంగా 
నరుణరుచిం గనుంగొనంగ నందమగుం బరిఖాంబుతోయ మ 
ప్పురి దన ఘోరవీరరసముం బ్రకటించుచు నున్నకైవడిన్‌. (జ) ౩16 


కమలకోరకనికాయములం జిక్కిన తేంటి 
గమిమోంత ప్రియు కూంతగాందలంచు 
వికసన్మనోజ్ఞహల్లకరాశిలోందూటి 
దావానలంబని తల్లడిల్లు, 
హంసఖండితమృణాళాంకూరములు శశి 
ప్రతిబింబితములని పరితపించుం, 
గల్లోలఘట్టనోద్దత ఫేనపుంజంబు 
ఘనమైన వెన్నాల యని కలంగు, 
వెదకు నలుదిక్కులును జాల వెచ్చనూర్చు, 
తలంకు బిసినీపలాశ మధ్యమునం బొరలు 
జాలిం బడి తూలు దివసావసానవేళ 
జడిసి ప్రాణేశుంబాసిన చక్రవాకి. (జుం17 


కరుణ దలిర్ప నిన్‌ గుటిలుంగా మదిం జూడక జూటకోటిలో 
నిరుపమ లీలం జేర్చుకొని నెమ్మది నున్న పురారిం బాండు రు 
గృరితశరీరుంజేసితివి కంతుని వైరముంబట్టి యక్కటా! 

సరసిజవైరి! యీ విసపుజాతికిం బాంథ వధంబు పెద్దయే ?(జ)318 


గగనలక్ష్మీవధూటికిం గలశవార్చి 

యెలమితోడ నుపాయనం బిచ్చినట్టి 

'కొత్తకట్టాణి ముంగజ ముత్తెమనంగం 

జూడ నొప్పారి వేగురుంజుక్క వొడిచె (జు319 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 105 


గైరికమండనంబులు నఖర్వసమున్నత పాదపంక్తియున్‌ 
హారిమదాపరాశి యపహార్యసమంచిత సత్త్వ్వరేఖయున్‌ 

ధారుణి మీకు మాకు విదితంబుగ సాటియె పొమ్మటంచు దు 
ర్వారగతిన్‌ హసించు గిరివర్గముం దత్స్పురి వారణాఘముల్‌. (జు౩20 


తన శాత హేతి మత్తవిరోధిశుద్దాంత 
దుర్ధాంతహృదయాగ్ని ధూమరేఖ, 

తనకీర్తి పుతవహస్తంభశంభుకిరీటి 
తక్షుల్లమల్లికా స్తబకపంక్తి, 

తన నిరర్గళ దానధార పంకజ భవాం 
డోదంచితావరణోదకంబు, 


గాంగ విలసిల్లు సకలదిక్చక్రవాళ 

భరితతేజోబ్బహద్భాను భానుదళిత 

చండభానుందడు సంతతాఖండదడ విభవ 

శాలియగు నశ్వసేన భూపాలవరుండు. (జుం21 


ధర్మభంగము విధూత్తంస వీరమునంద 
ధర్మభంగము రణస్థ్టలులయంద, 
ఘనతమస్స్ఫూూర్తియు (?) ర్యమునంద 
ఘనతమస్సూర్తి యామినులయంద, 
విక్రమోత్సేకంబు వీరయోధులయంద 
విక్రమోత్సేకంబు విష్ణునంద, 
బలగర్వహతి గోత్రకుల భంజనునియంద 
బలగర్వహతి రా...(7) 


106 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


(కా కియకే చోట లేక నిష్కంటకంబు 
గా మహీతల మేకచక్రముగ నేలె 
రంతి దశరథ నాభాగ రఘు దిలీప 
నయసమన్వితుం డశ్వసేనప్రభుండు. (జుం22 
పటుచండతాండవోత్పతిత ధూర్జటి జటా 
మకుటాగ్ర ఫణిఫణా మణియనంగ, 
నికటవాతాఘాత నిర్భగ్నమగు పళ్చి 
మాచల ధాతుశ్చంగాగ్రమనంగ, 
సంధ్యాప్రభిన్నరక్ష్యకోటిపై వియ 
చ్చరణుందేసిన సుదర్శనమనంగ, 
ఘననిశాంబుధి జగంబను కలంబెదలక 
యుండంగంద్రోచిన గుండనంగం 


దేజమంతయు శిఖియందుం దిరముకొల్సి 
కడంకం దలలెత్తి పటుమాంసకలశ శంకం 
బదరి జలచరపంక్తి పైపైంబడంగం 


టక 


బడియె నపరాంబురాశిలోం బద్మహితుండు. (జు328 


పనివడి పాకశాసనునెపంబునం బంకజసంభవుండు నీ 

తనువుం దొజంగం జేసె నతిదారుణశాంభవ రోషవహ్నిచ్రే, 
మనమున నాంటి యాగ్రహము మానక నీవును సంఘటించి తా 
ఘనునిశిరంబుం ద్రుంచు తమకం; బితరుల్‌ తెలియంగ నేర్తురే. (జు౩24 


పోకులం బోయి యన్యసతిం బొందినవాండు సదాకళంకి దో 
షాకరుండుగ్రమూర్తి సముదగ్రవిషాగ్ని సహోదరుండు ప 
ద్మైకవిరోధి సంతతజినాత్ముండు మాసరిగాందటంచు ను 
త్సేకముతోడ రాజు నిరసింతురు రాజకుమారులప్పురిన్‌. (జ)325 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 107 


బింబంబు హిమధామవింబంబు నడంగించు 
మధురాధరానన మండలములు, 
మించులం బసిండిక్రొమ్మించులం దలంపించు 
నతి మనోహర కటాక్షాంగరుచులు, 
నగములం గృష్టపన్నగములు నగుం గుచ 
ద్వితయ రోమావలళీవిభమములు, 
దమ్ములం దేటిమొత్తమ్ముల నిరసించు 
నంఘ్రిద్వయీవినీలాలకములు, 


కరము కేసరిం గేసరోత్మరముం దెగడు 
మధ్యకోమలదంతాంశుమండనంబు 

లౌర! నుతియింప నజునకునైన వశమె? 

యప్పురంబున నొప్పారు నబ్దముఖుల. (జుం26 


వీరమునం బొదలి సమర 

'ప్రారంభమె పెండ్లియనుచు బలవర్షమునన్‌ 

వైరులకు వెన్నుచూపని 

శూరవ్రజ మప్పురమునం జూడంగ నొప్పున్‌. (జుం27 
మందేహ దేహదహనా 

మందక్షతజప్రవాహ మహనీయ నదీ 

సందేహదాయి యగుచును 

(గ్రందున నెజసంజమింటం గానంగ నయ్యెన్‌. (జుం28 


మాయపుందుంటవిల్తువడదమాయల మానినులార! ప్రాణముల్‌ 
వోయెడునాండునాంటికింకం బోవిడుం డీ యలుకల్‌ నిజేశులన్‌ 
బాయకుండీ యటంచుం బరిభాషలం జాటెడుభంగిం గొక్కొరో 
కో యని కూంత వేసెం దొలికోడి పురాంతరగేహదేహళిన్‌. (జు329 


108 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


లలితాహంకృతిచేత రాచిలుక తాళం బుగ్గడింపం గరాం 

చల వాచాలవిపంచికారణనచంచద్ధానముంగూడి యు 
జ్వలపాదాంబుజ రత్ననూపురచలద్వాక్యంబు సొంపొంద వా 
దగ్దలజాతాక్షి యొనర్చునా హృదయరంగక్షోణి నృత్యక్రియన్‌. (జుం౩0 


వదనాంబుజంబుపై వ్రాలిన మదభృంగ 
జాలంబు లబల నీలాలకములు, 
రదనముక్తాఫల ప్రకరంబుదా6(చిన) 
(పవడంపునును) గ్రోవి పడంతిమోవి, 
యౌవనాంభః ప్రవాహములోనం దేలెడు 
జక్కవ కవకాంత చన్నుదోయి, 
నతనాభికూపసంగతయైన నవజల 
ద్రోణి పల్లవపాణిరోమరాజి, 


త్‌ రామణికి నిడిన 

కమ్మపూదండ లబ్బాక్షి కరయుగంబు 

చరణపద్మముల్‌ ముట్టంగం జాలునట్టి 

కరికరంబులు నిడువాలుంగంటితాడలు. (జుం౩1 


విడిలిన మోవికెంపులును వ్రేంకపుటూరుపు గాలిసొంపులు 

నృడలిన మేనియొప్పులును నానదొజంగిన మాటతప్పులున్‌ 

సడలిన కొప్పుబాగులును జంకెనచూపులవింతలాగులున్‌ 

దడంబడ నభ్యసించిరి ముదంబున నిద్దజుం గామతంటత్రముల్‌. (జు౩382 


సకలదిగ్దేశరాజన్యహారప్రభా 
జాలంబు ఫేనపుంజంబు గాంగం, 
జంచల లోచనాజనకరాంచల చల 
చ్చామరోత్మర మూర్మిచయము గాంగ, 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 109 


సముచిత రత్నాసనము లంతరాకీర్ణ 
బహుళభూధథర కదంబములు గాంగం 
బరనృపాలార్పిత బాలాజనంబుల 
మెజుంగుం జూపులు గండుమీలుగాంగ, 
వందిసంస్తుతు లుద్ధతధ్వనులు గాంగ 
జయ రమాకాంతకుద్భవన్థానమగుచు 
నంచితాజ్ఞామహావేల నంబురాశి 
మహిమం జెలువాందు నాన్ధానమండపమున. (జుం98 


సంతతిలేని సంసారంబు నిస్సార, 
మొగి నర్భకులు లేని యొప్పు తప్పు, 
కొడుకుతోంగూడనికూడు కీడు, తనూజు 
లెపుడు క్రీడింపని యిల్లు పొల్తు, 
పుత్రరత్నము లేని భోగంబు రోగంబు, 
తనయుంగాననిదాని తగవు నగవు, 
పిన్నవీడ్డలు లేని 'పెక్కువ తక్కువ, 
సూను మైసోంకని మేను మ్రాను, 
కాన యెొబ్బ్ఫంగినైన సంతానలబ్దీ 
కాననగు త్రోవం బరికించి కానవలయుం 
గాని యూరకయున్మి యుక్తంబు కాదు 
జగతి సంతతి లేకున్న జన్మహాని. (జ)ు౩౩4 


సురవాహినీ హేమసరసిజంబులు గోయ 
జనులర్ధి నిడిన నిచ్చెన లనంగ, 

నభంబు పాథోధి యనుచు నెంగంగ నిల్చి 
సాంగిన శరదభచయము లనంగ, 


110 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


జవఖిన్న రవిరథాశ్వములు నిల్వంగ నోలిం 
బన్నిన పటికంపుం దిన్నె లనంగ, 

ఘనరత్న కుట్టిమోద్దత రసాతల శేష 
ఫణిఫణాద్యుతి కలాపంబు లనంగ, 


భూమి కాంచిత నవమణిస్తోమ ధామ 
మండలాఖండలాచ్చకోదండఖండ 

పటల నర్తిత దేహళీబర్దికులము 

లగుచు నప్పురి సాధంబులతిశయిల్లె. (జుం౩5 


సౌవీర మగధ కోసల భోసల పుళింద 
లాట కేరళ మహాభోట చోట 
సాముద్ర పౌండ్ర ఘమూర్జర కుంత లావంతి 
పాండ్య గాంధార నేపాళ గౌళ 
కర్ణాట కుకురు కేకయ వత్స మత్స్యాంగ 
బంగాళ సింధు కళింగ వంగ 
కురు బాహ్లి కా(?) ది కొంకణ టెంకణ 
సాళ్వ కాళ్ళీర పాంచాళ చోళ 


శక సుధేష్ట త్రిగర్త దశార్ణ వార్ణ 

కాల కాంభోజ దరద కంథాణ హూణ 

సింహలోత్మళ బహుధాన శూరసేన 

యవన మద్ర మరుద్ర దేశాంధ్రవిభులు. (జు386 


హరితురగము నరుణాంశుని 

హరులుం గవగూడెనేని యగు సరి లేదా 

సరి గావని యితర హయో 

త్మరములనగు నప్పురమునం గల హరులెల్లన్‌. (జుం 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 11 


హరినీలరుచిరమధ్యప్రభాభోగంబు 
నంభోధరటశ్రేణి నపహసింప, 
శశికాంతకుట్టిమచ్చాయాకలాపంబు 
వరబలాకావైభవంబు నెజప, 
నంగనాచటులకటాక్షపాతంబులు 
సౌదామనీవిలాసములం జేయ 
నిబిడభేరీశంఖ నినద సంరంభంబు 
ఘనగర్జితప్రాఢిం గైకొనంగం, 


గలహవిగళితసాధాగ్రగతవధూటి 

కా ప్రసూనాళి కరకాప్రకా స్పిం బెనుప 

మహిమ నే ప్రొద్దు వర్షాగమంబు ఠేవ 

దీపితంబయ్యె భోగవతీపురంబు. (జు3838 


భాస్మరుండు - (?) (ఆం) 


తొలిపల్ము మునికోలం దోంచువారువములు 
వారువములం గన్న సారథియును, 
సారథింగన్న యస్తము నస్త్రమును మోచు 
గరి గరితోడం దొడరెడు నారి, 
నారిమీందటి తేరు తేరిమీందటి విల్లు 
నా విల్లుపై పట్ల నరుగు రథము, 
మెజుంగుంజిప్పలజోడు మెయిజోడుపై గతుల్‌ 
గతులపై విజ్ఞోడుకండ్లు గండ్ల, 


సరివెలుంగుచున్న ములికియు సంఘటించి 
విషమలక్ష్యము ల్భమదృష్టి విజుగనేసి 


112 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


జయము చేకొన్న విలుకాజ చక్రవర్తి 
కరుణ దళుకొత్త మనలను గాచుంగాత. (ఆం్ర389 


మల్లయ - నంది. (మదనసేనము) (జ) 


అపుడు తానావసానంబునందు మధ్య 

కీలితంబయి యొప్పెం గెంగేలు వలికి 

నలియవు గదా యటంచు నా నడిమితీగ 

నుపచరింపంగ వచ్చినదో యనంగ. (జుం40 


తళతళమను పతాకలతోడ రవికాంతిం 
దలతలమనెడి రత్నములతోడం, 
గనంగన సొబ గధికంబైన పొడవుతోం 
గనకనమను హేమకాంతితోడం 
గలకలం బల్ముచిల్మలతోడ గృహదీర్హి 
కలంగలహంస సంఘములతోడం, 
బరిపరిగతి నాడుబర్హులతో నిజో 
పరి పరిగతి మేఘపంక్తితోడం, 


దముల విహరించు పారావతములతోడ 

('భమదళివ్రాత సుమవితానములతోడం 

'బ్రమదవనవాసనలచేతం బ్రమద మొసంగి 

యెనయు నీ మేడతోం బతి యెనయంగలదె? (జ)ు341 


పరిఫుల్లహల్లక ప్రభలు నిండినచోట 
సాంధ్యరాగద్యుతి చౌకలళింప, 

వికచనీలోత్పల ప్రకరస్థలంబుల 
గిజిగొన్న చీంకట్లు గ్రేళ్ళుదాంట, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 113 


నిర్ణిద్ర కుముదవనీప్రదేశంబులం 
దేటవెన్నెల పిల్ల తీపులాడ, 
వికసిత కనకారవిందబృ్బృందంబులు 
బెరయు నీరెండం బింపిళ్లుగూయం, 
బగలు రేయును దమలోనం బగలుమాని 
కలసిమెలసినబాగున గడలుకొల్పి 
వివిధమహిమలం దనరు నా విమలసరసిం 
జూచి నివ్వెజఖపడి రాజసూనుం డపుడు. (జు౩42 
మెజుంగుశ్చంగములందు మెదలక యున్న వి 
నీలమేఘంబులు నీరజాస్య! 
వెన్నెలపులుంగులు వేకువచంద్రుపైం 
దేలుచున్నవి చూడు తియ్యంబోండి! 
మింట నాగడపలు మెల్లమెల్లన విచ్చి 
కానరావయ్యె నో కలువకంటి! 
పారిజాతపుందీగ బహువర్ణపుష్పు భా 
రంబు మోవంగలేదు కంబుకంరఠి! 
యనుచుం దమలోన గర్భోక్తు లాడుకొనుచుం 
దనకు నుపచారములు సేయు ననుంగుంజెలులం 
జూచి నవ్వుచు సహజన్య చూడ నొప్పెం 
జారుదోహద లక్షణసహిత యగుచు. (జు348 
మల్లయ - నండూరి. (హరిదతోపాఖ్యానము) (జ) 
నవరుచిపల్లవస్థితిం దనర్చి లసత్సుమనస్సమృృద్ధివై 
భవమునం బొంది గంధబహుబంధురతం దగి యాటశిత ద్విజో 
తృవములం బొల్చి వారవనితామణిరీతిం ద్రివిష్టపంబు రే 
వ వరగజంబుమాడ్మిం గ్రతువాటిగతిన్‌ బురితోంట లొప్పగున్‌. (జు34&4 


114 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మల్లయ - మద్దికాయల. (రేవతీపరిణయము) (జ) 
అమృతాంశుబింబంబు నవఘలింపంగం జాలు 
తీయని పెదపెన తేనెపెరలు, 
కలశాంబునిధి తరంగల పిల్లలనం జాలు 
సాంద్రదీర్ణవళక్ష చామరములు, 
తారకంబుల యొప్పిదములు గాదనంజాలు 
వైణవమౌక్తిక వ్రాతములును, 
పండువెన్నెలగుంజుం బరిహసింపంగం జాలు 


పరిపరిగతులయబ్బురపుజున్ను, 


నాది యగు దివ్యవస్తుసంహతులు దెచ్చి 

యవనమండలపతి కుపాయనములిచ్చి 

విన్నపముచేసె నిట్లని వేడ్మ దనదు 

దడెందమునం గందళింపం బుళిందవిభుండు. (జు౩45-ఎ 


కటకండూయన మంతనంతం జలుపంగాం దామ్రపర్డీ మదో 

త్మట దానంబులు నిండి చెండుకొన కస్తగ్రావకూటద్యష 

త్తటము ల్మెట్టంగం జిర్కుబాజె నవినీతంబుల్‌ వడింబాటెనా 

బుటకన్యాప్తుండు గ్రుంకెం బశ్చిమ మహాంభోరాశి పూరంబునన్‌? 
(జ) 345-బి 


నిలయతమఃప్రతానము గణింప మజుంగులుసొచ్చినట్టుగా 

నలరు పిఠటిందినీడలు రతాంతదుకూలపరిగ్రహ త్వరా 

కలిత విలాసినీ నివహకౌాతుక హేతువులై చెలంగ ను 

జ్వులరుచి మించె గేహముల సంపెంగ మొగ్గలవంటి దీపముల్‌. 
(జ) 346 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 115 


మల్తుభట్టు = ఘటనసాసి. (జలపాలిమహత్వము) (జ) 


అత్రిమునీశ్వరుండదవి కేంగినవేళ 
హరిహరబహ్మలు ధరకు వచ్చి, 
యనసూయ వర్తనం బరయం దలంచి వా 
రతిథులై యాహార మడగినంత, 
యవుంగాక యని వేగ నన్నపానాదులు 
వడ్డింపం దలంచుచో వారికోర్కి 
తప్పకుండం బతివ్రతాప్రభావంబున 
నకలంక యగుచు బాలకులంజేసి, 


యంబరము లూద్చి, సకల పదార్థములను 

బాత్రములం బెట్టి తొంటి (రూపుములొనర్చ 

సంతతంబంది, తత్తదంశముల సుతుల 

వరము లందె, నయ్యది పతివ్రతలమహిమ. (జు౩ం4&7/ 


కచధరకృష్ణమేఘంబులం (బభవించు 
మెజుంగుం దీగలరీతి మేనులలర, 
వదనేందు దరహాస వరశరచ్చంద్రిక 
లక్షి చకోరంబు లనుభవింప, 
నతుల సౌందర్యాట్ధి కధర బింబద్యుతుల్‌ 
పవడంపుందీగెల బాగుమెజయ, 
జగము గెల్వంగ దక్షనగరంబు దొనసేసి 
మరుండు దాంచిన దివ్య శరములనంగ 


సరసలీలావలోకన చతురగతుల 


నప్ప్సరప్రీసమూహంబు లభ్యసింపం 


116 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


బద్మినీజాతిముఖ్యస్వభావములను 
వన్నె మెజియదు రప్పురివారసతులు. (జ)౩4&8 


ధవళాంగుందడగు శంభుదత్తగర్భముగాంగ 
వనితదేహము పాండు వర్ణమయ్యెం 
బుత్రలాభానంద పూరితకుక్షియై 
యఖీలభక్ష్యములందు నరుచియయ్యెం 
జెలులు వచ్చినం జూచి సిగ్గున నున్నట్లు 
పలుక నోపక యుండె నలసవృత్తిం 
దతి మరాళములకు గతినేర్పుకై వడి 
నళినాక్షి మందయానము వహించిె, 
హేమకలశాగ్రములయందు నింద్రనీల 
రత్నములరీతిం దత్ముచాగ్రంబులందు 
నలుపు సొంపారి గర్భచిహ్నములు గలుగ 
నతివ తల్లికి సంతోష మావహిల్లె. (జు349 


మాధవుండు - ఫణిధవు. (ప్రద్యుమ్నవిజయము) (జ) 


గీ, 


అత్రిముని కంటి పసుబిడ్డం డాకసమున 

నుడుగణము లాడకాడకు నొడ్డగిలిన 

బాలభానుండు నలుగడం బర్వమీటు 

వెండిగుందన నుదయించె వేగుంజుక్క (జు౩50 


ఎడపక దివ్యవస్తువు లనేకములుండుటం జేసి యేమిటం 

గదమ యిడంగరాని నిజగర్భభరంబున దేవతాపురిం 

దొడరుట కప్పురంబు బిరుదుల్‌ గగనంబున కెత్తెనో యనన్‌ 
బొడవున నాడుచుండు నృపపుంగవ! మారుతవైజయంతికల్‌. (జ)351 


లబ్‌ 


ప్రబంధరత్నావళి ్య/ 


గబ్బిబేడిస మీలు కన్నుల కెనవచ్చుం 
బలుమాజు నవి మిట్టి పడకయున్నం 
దొగలనెచ్చెలికాండు మొగమున కెనవచ్చు 
నాకయింత మేనం గందుందకున్నం, 
[గ్రొవ్వున జక్కవల్‌ గుచముల కెనవచ్చుం 
(బొద్దువోయినం బాసి పోకయున్న 
మెజుంగులు మెత్తనిమేనుల కెనవచ్చుం 
దళతళం బొడకట్టి తలంగకున్న, 


ననుచు సరసులు వర్ణింప నవయవాతి 
విభ్రమవిలాసవిస్ఫూర్తి వినుతి కెక్కి 
గణన మీతిన మానినీమణులు గలరు 


(జ) 352 
గాధఢతర కాంతికై మింగుకాంక్ష నంత 
రిక్షక్రాపాలికుండు సంతరించినట్టి 
గొప్పయగు శుద్ధపారదఘుటిక యనంగం 
జొక్కమగు కాంతి వేగురుంజుక్క దనరె. (జుం58 


చెంచెతగుబ్బచన్నుంగవ శీఘ్రతరంబుగ నంతనంత వ 

ర్తించిన యౌవనోపగమ జృంభణమెక్కిన నంతకంత శో 

షించెను దానినెన్నడుము జీవితనాథుండు వానివిల్లునున్‌ 
జెంచులరాజులున్‌ సవతిచేడియపిండును బక్కణంబులన్‌. (జు౭54 


తొలుత ముంగిళ్ళం గర్పూరధూళిం దుడిచి 
సహజచందనజలములం జాయపి చల్లి 

చారుగృహములం గమ్మకస్తూరి నలికి 

(ముగ్గు లిడుదురు పురసతుల్‌ ముత్తియముల. (జ)355 


118 


ప్రబంధరత్నావళి 


దలదవదాత కంజదళ ధౌతకనత్మలధౌతమల్లికా 
వలుల వికాసలీల శరవర్గమృణాళ మనోజ్జ్ఞహార వ 
ల్లుల రవణంబునన్‌ సకలలోక నుతోజ్వల కందబృంద కం 
దలములచాయం జంద్రకిరణంబులకుం దెలుపెక్కె నంతటన్‌. 
(జు 356 


నవకపుందెల్లముగ్గు జతనంబునం గూర్చి వియదృహంబునన్‌ 
దివురుచు రంగవల్లికలు దేవగణంబులు చూచి మెచ్చంగా 

సవరంగ దీర్చి కాలమను జక్కులముద్దుండు వేద్మతో దివా 
యవనికం బాయందట్టె నన నంచితలీల వెలింగెం దామరల్‌. (జ)357 


పట్టువడ కది చపలతం బాటి మనసు 

సూరిజననుత! రూపటథి సుడిసె గాలి 

యండగొనె నారి గట్టియై యాశుగంబు 

లప్పురముగుణజ్ఞముల వేగమరసి చూడ. (జ)ు58 


పొంకపుగుబ్బలం బునుంగుంబూంతయుం దుమ్మెదకప్పుమేనులున్‌ 
జంకెనచూపులున్‌ జఘనసైకత సీమలం బారుటాకులున్‌ 
మంకెనచాయమోములును మానితహస్తధనుశృ్శరంబులున్‌ 

కొంకక భిల్లకామినులకుం దగియుండుం బసిండిగుబ్బలిన్‌. (జు౭59 


పోలంగ నందులం గలుగు పుష్పసుగంధుల రూపవైభవ 

శ్రీ లరయంగం గోరి యట చేరిన ఖేచరయక్షదైవత 

ప్రీలని సంశయింపంగం బురీజను లద్భుతదర్శన ప్రియా 

చాలన దూరతన్‌ నెజయు సౌధహిరణ్మ్యయసాలభంజికల్‌. (జు౭60 


మిక్కుటపుంగాంతి వేగురుంజుక్క వొడిచె 
బారెండెకినయపుడు గన్పట్టియుండె 


ప్రబంధరత్నావళి 110 


నినుండు నరుదెంచినను రాగ మెసంగం బ్రాచి 
మురువుగాం దాల్ఫు నాసికాభరణమనంగ. (జ)ుం61 


మెత్తని బంగరు రవరవ 

లొత్తెడు కరమూలరోచు లొలయంగను దా 

రెత్తులు గట్టెడుమిషమునం 

జిత్తిణితనమెల్ల బయలు సేయుదు రచటన్‌. (జుం62 


ముత్తరాజు - నెల్లూరి. (పద్మావతీకల్యాణము ౧) (జ) 


నీ వెంతవేండుకొన్నను 

గేవలపాతకుల కేల కృప వుట్టు మదిన్‌ 

దేవుండు 'నహి”, గురువున్‌ 'నహి 

భావజచంద్రులకు వికచపద్మదళాక్తీ! (జ)363 


ముద్దమరాజు = రెడ్డిపల్లె. (అష్టమహిషీకల్యాణము) (ఆం) 


రామకథాసుధారసము 'బ్రహ్మపయోంబుధి ముని యుండంగా 

నే మునివాక్యమందర మహీధరసన్మథనంబుచే సము 

ద్ధామత సంగ్రహించి విబుధ ప్రకరంబునకిచ్చె నర్ధిమై 

నా మహితుం బ్రచేతసునియాత్మజుం గొల్బెద నాదిసత్మవిన్‌. (ఆం)౩64 


శ్రీవామాగృహలిప్తసన్ఫృగమదతశ్రీం బొల్బ్చి వక్షంబునన్‌ 

శ్రీవత్సంబు వెలుంగం గౌస్తుభము లక్ష్మీదీపమై యొప్పం ద 

ద్దేవీ కోలనలోలచిత్తుండగు శ్రీదేవుండు కృష్ణుండు న 

ద్భావంబొప్పం గృపావలోకనమునన్‌ బాలించుం (దైలోక్యమున్‌. 
(ఆం) 365 


120 


ప్రబంధరత్నావళి 


ముమ్మయ - జైతరాజు. (విష్ణుకథానిధానము) (ఇ) 


అంగిటిగాల మాపదకు వ్యాధులకెల్ల బొజుంగు భీతికిన్‌ 

గొంగ దరిద్రవృత్తిముకుంగాయ్య యఘంబుల వేలు విత్తు దు 
స్సంగతి వెన్నుసమ్మెట విషప్రకరంబులమిత్తి దేవ! నీ 

మంగళ నామధేయము సమాఖ్రిత భక్తివిధేయ మచ్యుతా! (ఆం)౩66 


అమృతమువంటితల్లి కమలాసనుపట్టపుదేవి వేద శా 

'స్త్రముల విహారభూమి కలప్రాణులకెల్లను పల్ముందోడు వి 

శ్వమున సమస్తవిద్యల విశారద శారద నాదు వక్తప 

ద్మమున వసించి మత్కతిం జమత్కతిం పట్టుగం బేయుంగావుతన్‌. 
(ఇ) 367 

అరుణజటాచయంబును దిగంబరభావము సాంద్రధూళి ధూ 

సరిత శరీరమున్‌ వెజపుచంద మెజుంగమి యొల్లచోటులన్‌ 

దిరుగుచు నున్మియున్‌ గలిగి తెల్లము చేసె యశోదపట్టి దా 

హరిహరు లేకమౌటం దనయం దతిశైశవవిభ్రమంబునన్‌. (జ) 368 


అలకలును ముద్దుంజెక్కులు 

వలుందతొడలు మెడలు నడలు వలసినయెడలున్‌ 

చెలువుగం బుడుకుచు వెన్నుండు 

వెలందులం జ్మొకించి పుడుకువేందుటుం గొలిపెన్‌. (ఆం)్ర369 


అసదృశసర్వశాస్రనిచయంబుల క్రొవ్వు పురాణపంక్తిలో 

మిసిమి సమస్తవేదముల మీంగడ మంత్రచయంబులోని య 

య్యుసురు విశిష్టధర్మములయుక్కు తపంబులచేవ యంచు నిం 

పెసంగంగం నీదు నామము మునీంద్రులు 'సెప్పుదు రర్ధి నచ్యుతా! 
(ఆం) 37/70 


ల్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 121 


ఆడంగం గెంజడల్‌ దొలంకి యాడంగ జాహ్నవి దిక్కులెల్ల న 
ల్లాడంగ భూతధాత్రి యసియాడంగ నాకము నాకసంబు నూం 
టాదంగ ముజ్జగంబుం గొనియాడంగ నిచ్చట నీవు తాండవం 
బాడంగ గౌరి నిన్‌ సరసమాడంగం జేరు నటా మహానటా! (ఇ) 371 


ఆదెన్‌ దాండవమార్భటిన్‌ బటహలీలాటోపవిస్ఫూర్జిత 
(క్రీడాదంబర ముల్లసిల్ల గరళ[గ్రీవుండు జూటాటవీ 
కోడాఘాటకరోటికోటరకుటీకోటీలుఠల్సింధు వీ 
చీ డోలాపటలీపరిస్ఫుటతర స్పీతధ్వని ప్రౌఢిమన్‌. (ఆం)౩72 
ఆయు వగ్గలముగా నాశీర్వదించుచో 
నే పుణ్యుంబురుడింతు రెల్లవారు? 
జనులకు నే మహాత్మునిపురాణము సర్వ 
వర్జ్ణాశ్రమాచారనిర్ణయంబు? 
ఏ యయ్య చేసిన యీశ్వరస్తోత్రముల్‌ 
పఠియించినను మృత్యుభయము వాయు? 
వీర 
శివలింగములం బ్రతిష్టించి నెగడె? 


నట్టి లోకైకమాన్యు మహానుభావు 

సుతునింగా గాంచి వెలసిన సుకృతమయుని, 

ఘను మృకండుమునీంద్రునిం గరివిభుండు 

గనియెం దొలుమేనిసుకృతపాకమునం జేసి. (ఆం)౩73 


ఆరంగా బండిన యల్తొనేరెడుపండు 
మెజుంగున మెజుంగారు మేనివాండు, 
వెడవెడ విరిసినవిరిదమ్మి టేకులం 
దెగడు కన్నులుగల మొగమువాండు, 


122 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మెండైన యేనికతుండంబు మెచ్చని 
యిరుదోయి చేతులంబరంగువాండు, 

తొమ్మిదిరూపుల తుమ్మెద వాయని 
పువ్వుందామరగల బొడ్డువాండు, 


కలిమిముద్దియ యురమునం గలుగువాండు 

గడంగి మున్నెటి సెలయైన యడుగువాండు 

వన్నెగల పైండిచీరలవన్నెకాండు 

నేడు నా చూడిచుట్టమై నిలిచె ననుచు. (ఆం)౩74 


ఆహా కావ్యము! మేలుమే లనమి యన్యాయంబు వో శారదా 
ద్రోహం బేటికిం గట్టుకో ననుచు సంతోషించు నట్లుండు న 
య్యూహాదుల్‌ విని సత్మవీంద్రుం డితరుం డొచ్చెం బపేక్షించు సం 
దేహించుం దనసొమ్ము పోయినగలతిన్‌ దీనత్వముం బొందుచున్‌. (జ)ు375 


ఉత్తుంగ కర్మశ వృత్తస్తనంబుల 
నద్వైత భావన యతిశయిల్ల, 
నత్యంత శూన్యతాయత్త మధ్యంబున 
నాస్తిక తత్త్వ్వంబు విస్తరిల్ల, 
స్నిగ్భారుణారుణ ముగ్గ్జాధరంబునం 
(బ్రాభాకరాపూర్వశోభ దొలంక, 
విటమనోవిదళనస్స్ఫుట కటాక్షంబు ల 


భేదసిద్ధాంతంబు పెంపు మిగుల, 


మేన వైశేషికప్రభ గానంబడంగ 

నొప్పుదురు వారకామిను లిప్పురమునం 

దలంపం గేవలకామశాస్తంబె కాదు 

నిఖిల శాస్త్రంబులును నిందు నెగడు ననంగ. (ఆం)8776 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 123 


ఊంకరల్‌ గొట్టక యుబ్బసం బందక 

వెజవక దేహంబు విజబుచుకొనక 
నిడుచన వెట్టక నిద్దాట స 

తరవాయి దప్పక తడవికొనక, 
అక్షరాస్పష్టత యతిగీతనష్టత 

కాకుండ నర్ధంబు గానంబదంగ, 
నయ్యైరసంబున కనురూపముగం బెక్కు 

రాగముల్‌ ఫణితులు బాగువుట్టం 
జెజకుకొననుం ... వుదోంప 
కంతకంతకు వేడుక లతిశయిల్లం 
జదువుకొన్నారు వీరల చదువుంబోలం 
జదువలేదని పొగడిరి సభికవరులు. (జు౩77 


ఓ లక్ష్మీపతి! యో పురాణపురుషా! యో పుణ్యసంకీర్తనా! 

యో లోకేశ్వర! యో గజేంద్రవరదా! యో ద్వారకావల్లభా! 

యో లీలామనుజావతారనటనా! యో కృష్ణ! యో యచ్యుతా! 
యోలిన్‌ నాదు మనస్సరోవరములో నోలాడవే యో హరీ! (ఆం)౩78 


కదలదు తేరు రథ్యములు గట్ట నశక్యము సూతుండంటి మా 
ముదుసలి చక్రముల్‌ సరసమోపుఘటిల్లని వల్ల నారియున్‌ 
గుదిగొను నమ్ము శార్‌బ్బమునకుం బనుపడ్డదిగాన వింత పెం 
పొదవం బుర త్రయంబునెటు లోర్చితి వో త్రిపురాంతకేశ్వరా! (ఆం)౩79 


కమలజకృష్ణశంకరులు కాంచననీలపటీరవర్లు లా 

గమ నగ చంద్రధారు లఘకంసపురారులు హంసతార్‌క్ష్య గో 
గమనులు జన్మపోషలయకారులు వాక్మమలాంవీకేశ్వరుల్‌ 
శమకరుణావిభూతిగుణసక్తులు ప్రోతురు మమ్ము నెప్పుడున్‌. (జ) 380 


124 


లబ్‌ 


బ్‌ 


ప్రబంధరత్నావళి 


కమలజుతమ్ముండు గొమరుండుంగూడి నీ 
మూర్తియుం గీర్తియు మూదలింపం 
జతురాస్యుచదువులు జననియుం గూడి సి 
యునికియు మనికియు నుపచరింప, 
హరిశిరోమాల్యంబు వరధనుఃప్రభయు నీ 
యడుగును మడుగును నంగవింప, 
శివునిరథంబును జెవికుండలములు నీ 
యునికియు మనికియు నుపచరింప, 


ననుసరింపంగ నేర్తు వీ వఖిలజగము 

జగము లొగిం బ్రోవ నిల్చిన జగదధీశ! 

ఈశ! వాణీశ! నిర్మలహృదయవాస! 

వాసుదేవ! జగత్రయావాస! దేవ! (ఆం)౩81 


కమ్మలు నటియించు గతులకుం గడుమెచ్చి 
చెక్కులు చిజునవ్వు సేసచల్ల, 
బిగువుచనుంగవ బింకంబునకు మెచ్చి 
లీలమైం జూపు నివ్వాలి సేయ, 
జఘనంబు చేసిన శౌర్యంబునకు మెచ్చి 
వేనలి తగం బుష్పవృష్టిం గురియ, 
నూరుకాందంబు నాయ్యారంబునకు మెచ్చి 
మొలనూలు కైవార మెలమిం జేయం 


జెమటం గరంగినతిలకము సెదరం గురులు 

గలంగ వదనము విరిదమ్మిచెలువుం దెగడ 

మదనసమ్మానమందలి మగతనమున 

మెఖయు గోపాంగనల పొందు మెచ్చి శౌరి. (ఆం)౩82 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 125 


కరధక్మారవవాద్య మింపాదవ గంగాతుంగ రంగత్తరం 

గ రవప్రస్ఫుటతాళసమ్మిళీత తత్మంజాతపుంజస్ఫుర 

ద్వరపుష్పంధయ మంథరధ్వనులు గీతంబొప్పం దౌర్యత్రికం 

బిరవై యుండంగ నీదు తాండవ మహం బేపారు సర్వేశ్వరా!(ఆం) 883 


కాటుక చేతులున్‌ మొగము గాం బులుమాడుచుం దల్పవస్ర్తముల్‌ 
చీటికిమాటికిం దరలి చిందజవందజచేసి యాడుచున్‌ 

మీట నదల్ప నేడ్చుచును మెత్తనిమాటల బుజ్జగించి ము 

ద్దాటకుం జొచ్చినన్‌ నగుచు నట్లమరెన్‌ హరి శైశవంబునన్‌. (జ) ౩84 


చనుంగవం బయ్యెద జాఅంగ జాఅంగం 
గరమూలమున నంటం గదిమి కదిమి, 
వేనలి వెడవెడ వీడంగ వీడంగ 
నెలమి మూంపునంజాల నితికి యిథికి, 
నుదుటిపై నలకలు సెదరంగం జెదరంగ 
నల్లని ముంజేత నదిమి యదిమి, 
పొడతెంచు చెమటలు పొదలంగం బొదలంగం 
నదరు నూర్పులచేత నడంచి యదంచి, 


చన్నులును జేతికలశంబు సరసమాడ 

నవ్వు నమృతంబుం దమలోన నవ్వులాడ 

సిగ్గు తమకంబు వినయంబుం జెంగలింప 

వెలంది యమృతంబు వడ్డించె విబుధతతికి. (జు౩8ి5 
(గూధచతుర్ధి) 

చూడి మోమున నాఖి సువిహార యోగ్యత 


వలరాజుబావి జావళము సేసి, 


126 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


యెలయింత బొమల మై మెలంకువ మాటల 
మరువింటి రసము లేంబరము సేసి 
కళలం దనుప్రభ గతి నటనంబున 
శారదమెజుంగు గజంబు గెలిచి, 
యెలమి నవ్వునం గుచముల నిటలంబున 
మొలకవెన్నెలమొగ్గ ముంపు దింపి, 
పలుక నేర్చిన రత్నంపుంబ్రతిమలనంగం 
దిరుగ నేర్చిన వెన్నెల తీగలనంగం 
బొంద నేర్చిన పుత్తడి బొమ్మలనంగ 
నొప్పుదురు కామినీ మణు లప్పురమున. (ఇ386 


జయనారాయణ! పుండరీకనయనా! శార్‌బ్లీ! జగన్నాయకా! 
జయపీతాంబర! భక్తవత్సల! విరించిస్తోత్రపాత్రక్రియా! 
జయజంభారివిరోధివిక్రమ కళాశ్తాఘావిఘాతక్రమా! 

జయగోవింద! ముకుంద! మందరథధరా! శౌరీ! మురారీ! హరీ!(ఆం387 


తమకముతోడం దల్లియును దండ్రియు నొక్కట ముద్దువేండ సం 
భమమున వచ్చి తల్లి ముఖపద్మముం దండ్రి ముఖయు లైదు వే 
గమ తనయాజుమోములను గైకొని ముద్దిడు మేటివేలుపుం 
గొమరుండు నాదువాణికి నకుంఠితశబ్దములిచ్చుం గావుతన్‌. (ఇ?)౩88 


తియ్యవెల్లువయను తెల్లదామరలోనం 
గొమరారునిద్దంపుగ్రుద్ద (గుబ్బ?) యనంగం, 
గొడుకుంజూడంగ వచ్చి కడు నిరవైనను 
నిలిచిన మంచుగుబ్బలి యనంగ, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 127 


ముక్కంటికొండకు నెక్కుడుగాంగ వె 
న్నుండు పాటించినకొండ యనంగ, 
నేజులనెలంత నిండెలమి (9?) వేడుకకునై 
పట్టిన ముత్తెపుబంతి యనంగం, 


బుడమిముద్దియ గంధంపుంబూంతతోడి 

చన్నుంగవంనాగం జక్కలసంగడీల 

గనియొకో యనం దెలుపులగగద్దె యగుచుం 

దెల్లమిగ నొప్పు నత్తెల్లదీవిమీంద. (ఆం)౩89 


ధాటీధూళియుం బోలెం బుష్పరజముల్‌ దట్టంబుగా నుల్లస 
ద్దోటీకోటులమాడ్మిం జూతతరువుల్‌ [గ్రొవ్వారం జంచచ్చల 
త్పాటీరానిల లోలపల్లవము లుద్యత్ణద్దసంఘంబుగాం 

బాటిల్లెన్‌ వనవాటిం జైత్రుండు జిత ప్రాలేయసంరంభుందై. (ఇ౩90 


నారాయణునకుం బ్రణామంబు గావింతు 
నడుగుల కెరంగుదు నచ్యుతునకుం, 
గైటభారికి నమస్మారంబు వాటింతు 
'మొక్కుసేయుదు నాదిమూలమునకు, 
వందనంబొనరింతు వాసుదేవునకును 
దండమొనర్హు గదాధరునకుం, 
'బ్రణతిసంపాదింతుం బరిపూర్ణమూర్తికి 
నంజలి ఘటియింతు నఖిలపతికి, 


ననుచు నానందభరితులై యమర దైత్య 
ముని నరోరగముఖ్యులు వినతులగుచుం 
గొలువ నొప్పుజగత్పతిం గొలుతు నిన్ను 
నఖీలభూతాత్మ! యాదినారాయణాత్మ! (ఆం)౩91 


128 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


పూర్వకవీంద్రులం గొలుచుపూనికి నిప్పటివారిం గొల్తు ని 

ర్గర్వత నిక్కవీంద్రులు పురాణకవీంద్రులకంటెం దక్కువే? 
యుర్విని నేంటివారగుట యొచ్చెమె? నేండును దామ్రపర్ణిలోం 
బూర్వపుముత్తియంబులను బోలిన మౌక్తికరాజి లేదొకో? (జ)౩92 


భారవిం గాళిదాసు శివభద్రుని మాఘుని బాణు భామహుం 
జోరు మయూరునిం దలంచుచున్‌ మజియుం గవులౌ విదగ్దు లె 
వ్వారలు వారినెల్ల ననవద్యుల నాద్యులం బ్రస్తుతింతు సం 

సార సుఖైకసార విలసత్మవితా వర వైభవార్ధినై. (ఆం)393 


మదమును మందెమేలమును మందటయుం దమకంబు వేదడ్మయుం 
గుదిగొనియున్న జవ్వనపుం గొమ్మలకాంక్ష యెొతింగి యెంతయున్‌ 
బ్రిదులని కౌంగిలింతలను వింకపుం గ్రీడ నఖక్షత్రాదులన్‌ 
మదనగురుందనంగ సుఖమర్మ్శ్మములం చనిపెం బ్రవీణుండై. (ఆం) 394 


మేరురోహణముఖ భూరిమహాతైల 
కులజనకాయిత గోపురంబు, 
సోమసూర్యాద్యనానా మహస్సముదయ 
జననీభవద్వప్ర చక్రశతము, 
అథభగంగాయమునాది ప్రవాహ సం 
ఘాత ధాత్రీభూత కేతనంబు, 
సౌదామనీశక్రచాపపురస్సర 
ద్యుతిదేశికాయిత తోరణంబు, 


నిఖిలపాతాళపాతాళ నిమ్నపరిఖ 

మూర్ధ్వలోకోర్బ్వలోకాయితోచ్చ సాధ 

మసదృశానేక శుభవిభవాస్పదంబు 

పుణ్యసులభంబు వైకుంఠపురవరంబు. (ఆం)895 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 120 


రాగంబులగు శుద్ధరాగ సాళగరాగ 
సంకీర్ణరాగముల్‌ చక్కం దీర్చి, 

స్తే పు న్నపుంసక రూపంబులను వాని 
వేళలు మైత్రియుం వెలయంజూపి, 

తాన ప్రపంచవిస్తారంబు చూపుచోం 
(గొత్తతానంబులు గొసరి కొసరి, 

స్వరమూర్చనా [గ్రామజాతి (శ్రుతుల లక్ష 
ణములకు నపుడు లక్ష్యములుగ(?) 


న? లింపు లొదవంగందగిన శుద్ధ 

దేశమార్గములును రాణం దేటపడంగ 

సకలమోహన సంగీతచతురుండగుచు 

వేణుగానంబుం ప్రకటించె విశ్వగురుండు. (జు౩96 


లస దురఃస్థలమునం బసనైన గళమున 
విలసిత లీల శ్రీ నిలిపినారు, 
చరణంబుపట్టున జదడలలో చుట్టున 
ననువొందంగా గంగ నునిచినారు, 
భవ్యగుణంబున దివ్యదేహంబున 
నొాజపు మీజంగ భూతి మెజసినారు, 
తిరముగా మూంపునం గరమొప్పురూపునం 
బొలుపొందంగా ధాత్రిం బూనినారు, 


తెల్ల గల యిండ్ల నిలిచి వర్తిల్లినారు 

ఇరువు రిరువుర భార్యల నేలినారు 

పెక్కు మొగములకొడుకులం బెనిచినారు 

హరిహరులు వీరు సర్వలోకాధిపతులు. (జు297 


130 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


(గూఢచతుర్ధి) 
వలపుల బొమల మై నిలుకడం గన్నులం 
బుష్పచాపధ్వజ స్ఫూర్తిగలిగి, 
కాంతి గంధంబునం గరములం దనువల్లిం 
గనకపంకజదామ గరిమందాల్చి, 
కురులను బొడ్దునం బీజఖుందునం గుచమున 
ఘనసరసీచక్రగతి వహించి, 
నేర్పున నగవున నిగ్గున మొగమున 
శారదామృతభాను సమితినొంది, 


కౌను నఖములసొబగును గల్లి చూపు 

హరిమణి శ్రీసమానత నతిశయిల్లి 

రూపశుభలక్షణమ్ముల నేపుమిగిలి 

వెలందు లమరుదు రవ్వీట వేద్మ తోద. (జు98 


వలపెటువంటిదో ముసలివాందడనవచ్చునె? యద్దిరయ్య! ప 

ల్ముల జవరాలు దాం జదువులోన జపంబులలోనం బాయ ద 
గ్గలముగ నెల్ల ప్రొద్దును మొగంబునం గట్టినయట్ల యుండు నీ 
నలువకు నంచుం గాముకులు నవ్వవిధాత శుభంబు లీవుతన్‌. (ఇ)౩99 


వెడవెడం గౌంగిలించుచును వేమజుం జుంబనలీల మోవియుం 
దొడుకుచు బుజ్జగించుచును దొంగలిచూపుల లోన సిగ్గుతో 
సుడివడు భీతి వాపి మదిసోంకునకున్‌ సొగియంగంజేసి యే 

ర్పడ రతిసాఖ్యముల్‌ మరపె బాలలకుం గమలాక్షుండింపుగన్‌(ఆం) 400 


వెనుకకుం బోక యీయనక వేసటం బొందక పంక్షిపంక్తికిన్‌ 
బెనుపక కానమిన్‌ బ్రమసి బెగ్గిల కంతయు మున్న చూచుచున్‌ 
గనుంగొని యక్షరాక్షరము కందువదప్పక యేకచిత్తుందై 

యనుపమ భక్తితోం జదువు నాతని వాచకుండండ్రు భూవరా? (జ)401 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 131 


శృంగారవిభుందని చెప్పంగ నేటికి 

భావజుం గొడుకుంగాం బదసె ననినం? 
గారుణ్యనిధి యని గణుతింప నేటికి 

సృష్టిరక్షణ నిత్యశీలుం దనినం? 
బరమపావనుండని ప్రణుతింప నెటికి 

గంగం బాదంబునం గాంచె ననినంి 
ఘనవైభవుండని కొనియాడ నేటికిం 

గలిమిముద్దియ కులకాంత యనిన? 


విష్ణుండంట యద్గ నేటికి విశ్వమూర్తి 

యనంగ? నచ్యుతుండంట నిత్యుందనంగ నేల? 

యని మునీంద్రులు గొనియాడ నతిశయిల్లు 

నమ్మహాత్ముండు సర్వలోకాధికుండు. (జు4&02 
శ్రీరామాస్పదమైన పేరురముపై (ీవత్సచిహ్నంబుం దా 
నారూఢంబుగం దాల్చి శ్రీకిం దగుచిహ్న బ్లల్గువాం డౌట సాం 
పారం దెల్లమి సేయుదేవుండు కృపావ్యాసక్తుందై మామక 
ప్రారంభంబు నిరంతరాయ శుభసాఫల్యంబుంగాం జేయుతన్‌. (జ)ు403 


శ్రీనిత్యాశయమై మహామధురిమ శ్రీ పేర్మికిన్‌ సంతత 

న్థానంబై యనపాయమై యనఘమై తాపఘ్నమై స్వచ్చమై 

యా నారాయణుశుద్ధసత్పగుణ మీ యాకారముం దాల్చెనో 

నా నొప్పారుం బయఃపయోధి నిఖిలానందైక సంధాయియైె. (ఆం)404 
శ్వేతద్వీపము దుష్కృతాంధ తమసచ్చేదక్రియాదీప ము 

ద్భూతాఖండ సుఖస్వరూప మమరస్తోమాద్భుతాటోప ము 
త్ధాతామర్త్యరిపు ప్రతాపము నతధ్వస్తోగ్రసంతాప మ 

బ్టాతాక్ష ప్రియరూప మార్యహృదయపప్రక్షేపమొప్పుం దగన్‌. (ఆం)405 


132 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


సుతుండుం దటాకము దేవా 

యతనము నల్లిల్లు నిధియు నారామము స 

తృతియు ననుసంతతుల యం 

దతిశయము ప్రబంధమెపుడు నక్షయమగుటన్‌. (జు4&06 


సూర్యునింబోలు కౌస్తుభముపైం బ్రాలంబ 
మనియెడు పరివేష మతిశయిల్ల, 
మేఘంబుసరియైన మేనిపైం వీతాంబ 
ర ప్రభ యను తటిత్ర్రభలు మెజియ, 
నిండుంజందురు నవ్వనెమ్మొగంబున సుప్ర 
సన్నత యను సుధాసార మమర, 
జలజంబుం దెగడెడు చరణంబునను దివ్య 
దీర్జిక యను పూవుందేనె దొరంగ, 
హస్తముల శంఖచక్రగదాంబుజంబు 
లమర ధర్మార్థకామమోక్షముల మాడి 
నఖిలలోకెశుం డాద్యుం దడవ్యయుండమేయుం 
దమ్మహాత్ముండు మెజయు నారాయణుండు. (ఆం౦ి407 


స్ఫురదురుకర్ణతాళమునం బుట్టినగాడ్పున విఘ్నవారిదో 
త్మరములంబాఅందోలి మదధారల విశ్వముం దొప్పదోంచుచున్‌ 
గరివదనుండు దోడుపదడుంగాత! మహాగణనాథుం దర్ధితోం 
గరివదన స్తవంబు పని గైకొని సల్పిన నాకు సత్కతిన్‌. (జు4&08 


రంగనాథుండు-(9) (ఇ) 


అదలని తేరు తేరునకు నాదరువై తగువిల్లు వింటికిం 
గుదురగు నారి నారిపయిం గూన్ముశరంబు శరంబు బొడ్దునం 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 133 


బొదలినయంత యంతముఖముల్‌ నిజవాసములైన గుజ్జిముల్‌ 
చెదరక నీకు నెట్టిపని సేయునయా! గిరిజాధినాయకా!  (జు4&౦09 


ఓజుచే ముట్టక యొగ్గానం బట్టక 
చక్కంగా దివింబాజు చక్రములును, 
లాయానం గట్టక లలి మేంతవెట్టక 
వర్ణహీనంబైన వారువములుం, 
దవనవెట్టక జీవితము కాసుముట్టక 
సత్వసంపదంజూపు సారథియును, 
కడచీలం దట్టక ఘనముగా మెట్టక 
గంభీరసంపద గలుగునిరుసుం, 


గలిగి తనరారు నరదంబుం గడంక నెక్కి 

తిపురవిజయంబుం జేకొన్న దేవదేవుం 

డిందుశేఖరుం డానంద మందిరుండు 

మనలం గరుణావిధేయుండదై మనుచుం గాత! (ఆంయి4*10 


గోశతపంచవార్భులును గోయుగవార్జులు గోత్రివార్థలున్‌ 
గోశరవార్జులున్‌ విదితగోశత (వార్చులు) పంచవార్జు లా 

కేశవ తల్పపద్మభవకేకిపవాహనదానవేశ దే 

వేశులకిచ్చునట్టి పరమేశ్వరుండీవుత మా కఖీష్టముల్‌ (జ)4&11 
రామయ్య = వాసిరాజు. (బృహన్నారదీయము) (ఆం) 
అంభోజాసన మానసాంబుజభవుం డధ్యాత్మవిద్యోన్న తా 

రంభుం డిద్ధ తపోవిశేషశమిత ప్రస్ఫీత ఘఫోరాఘ సం 

రంభుం దంచితశాంతిసంయుతుండు భారద్వాజమౌనీంద్రుం దు 
జ్ఞుంభించెన్‌ వరసప్త్రసంయమిజనడశ్రేణీ సముద్భాసియై. (ఆం)412 


134 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మల్లికానవసముత్సుల్లపాటల పుష్ప 
వల్లరీసౌరభ్య వాసితంబు, 
కాసారనీరజ వ్యాసక్త మధుకరీ 
రుంకార ముఖరితాశాముఖంబు, 
పద్మాప్త కిరణప్రభావలీ సంతప్య 
మాన సర్వంసహామండలంబు, 
దహన హేతిచ్చటాదందహ్యమాన దు 
ర్లమఘోరకాంతార సముదయంబు, 


చటులతర నిర్భరోష్ట సంసక్తవాత 
శోషితాశేష నిమ్నగాస్తోమ జంతు 
సంచయంబును నగు ఘర్మసమయ మేచి 
పర్వె నతిసాంద్రమగుచు దిగ్భాగములకు. (ఆం౦ి418 
విశ్వంభరాచక్ర విజయలక్ష్మీఘన 
స్తన పరీరంభదోస్త్పంభ యుతుండు, 
బాదబానలశిఖాభంగ భానుప్రభా 
ద్యోతమాన ప్రతాపోజ్జ్వలుండు, 
కుంభీనసాధీశ గురుపద్మసంభవ 
స్ఫుట శేముషీకళా భూషణుండు, 
సురసింధుశరదభశుభ్రాభకాదభ 
విభ్రమస్థిర యశో విశ్రుతుండు, 


విపుల కోదండ నిర్ముక్తవిశిఖనివహ 
దారుణోదగ్ర దహన దందహ్యమాన 
సమదశాత్రవ రాజన్య చటులవిపిన 
సముదయుండు భగీరథక్ష్యావరుండు. (ఆం)414 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 135 


రామయ్య- ఆంధ్రకవి. (విష్ణుకాంచీమాహాత్యము) (ఆం) 


అరుణస్స్ఫూర్తి సురేంద్రదిక్రటమహావ్వ్యాప్తిన్‌ విజ్బంభింపంగా 
శిరసుల్వంచెం జకోరవర్గములు 'హెచ్చెం జక్రవాకంబు లా 

తురతం గైరవపంక్తి దూలెం గడు సంతోషించెం బద్మంబు లొ 
క్కరిచే టొక్కరిమేలు పొమ్మనుట నిక్కంబైన చందంబునన్‌. (ఆంి415 


ఇష్వాస క్రకచాదిసాధనపరాహీన ప్రభాంగీకృతా 
భిష్వంగద్యుమణిద్యుతిప్రకరుందై పీతాంబరాలంకృతున్‌ 
విష్వక్సేనునిం గౌస్తుభాభరణు నుర్వీశ్రీయుతుంగొల్పి యా 
విష్వక్సేనుండు సంచరించు గణరాడ్విఖ్యాతుం డాచక్కటిన్‌. (ఆం౦ి416 


కాంచనబహువిధ రత్నా 

భ్యంచితమై చిత్రరచనబంధురతరమై 

మించి సురాసురముఖ్యులు 

కాంచి నుతింపంగం గాంచి కాంచిం బోలెన్‌. (ఆం౦ి417 


గజకచ్చపంబులె............ 
రునికుక్షిలోనికిరాది (టి) (?) భిక్ష 
సకలలోకములు నే జవసత్వసంపన్ను 
ఖురళికాయాత్రకు గోప్పదంబు, 
బలభేదివజమే యలఘు అెక్కలలోనం 
జిక్కిపెంపే (6దిన) చిజుతపుల్ల, 
కద్రూతనూజవర్గంబు లే మహనీయు 
నాగ్రహంబునకుం జొక్కాకుపదువు, 


లతండు హరిం గొల్వ నచ్చోటి కరుగుదెంచె 
శంఖచూడసుదక్షిణ క్షమపయోద 


136 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


వాహనోద్దారతాభీలసాహసైక 


జనిత దాక్షిణ్యుండైనట్టి వినతపట్టి. (ఆయంి418 


తనుంబట్టి విడువని తగవరి యితండంచు 
మృడునకు నాకవంక మేలు సేసెం 
దనకుం బూర్వాశ్రితుందని సురాధ్యక్షుని 
శతకోటిధన సమన్వితునిం జేసెం 
దనపాదములు నితాంతముం జేరి కొలువంగ 
రాజీవశత్రుని రాజుం జేసెం 
దనకు గుణంబుగాం దగిలియుండుట సూచి 
యహికులాధిపుని భోగాఢ్యుం జేసె, 


ననుచు మిన్నక కొనియాడినను నిజంబ 

యగుచుం దనయందుం గాన్పించు ననుదినంబు 

జగతి నొప్పారు నీ శైలచక్రవర్తి 

యసమతరకీర్తి నిత్యకల్యాణమూర్తి. (ఆం)419 


'ద్రాక్షాపాక నవీనవైఖరిం బ్రబంధస్తోమముల్‌ సెప్పి య 
ధ్యక్షుందయ్యె మహాకవీంద్రులకు నాహా! యెట్టిపుణ్యాత్ముండో 
సాక్షాద్భారతి గాక యీతండు మనుష్యవ్యక్తియే యంచు సం 
లక్షింపం దగు కాళిదాసుం గృతిలీలావ్యాసుం గీర్తించెదన్‌. (ఆంి420 


పడియలలోపలం బడి యలందురుం గాక 
గండుమీనము లంబకముల సరియె? 

పొదలు మాటుగ నెచి పొదలుట గనుంగాక 
యలరుగుత్తులు కుచావళుల సరియె? 

గహనంబులోన నగహనమై చనుం గాక 
చమరవాలములు కేశముల సరియె? 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 137 


ఘనములయొద్ద నఘనములై మనుం గాక 
తళుకులు మించుగాత్రముల సరియె? 


కలువ లొందడెను జక్రవాకంబు లొందెం 

దేంటు లొందెను బువ్వారుందీగె లొండెం 

గాక యని ప్రస్తుతింప నా కాంచిలోన 

సతులు విలసిల్లుదురు హేమలతలుం బోలె. (ఆం౦ి421 


రసికత సోలిసోలి యనురాగరసంబునం దేలితేలి యా 

కసములు మెట్టిమెట్టి తమకంబునం గాంతలం బట్టి పట్టి యా 
దొసకులం జిక్కి చిక్కి కడుదూరముగాం జని తక్కితక్కి పై 
కొసరెసంగం జకోరికలు కోరిక లీరికలొత్త మత్తిలున్‌. (ఆం)422 


రాలు కారాకులం గ్రాఎలమాజూకులం 

గలయ భూజములెల్లం గానరాంగ, 
సతులదెందంబుల నతులకుందంబుల 

వికసనం బాత్మకు వ్రేంగుగాంగ, 
బొలుచుదారకముల గెలుచు కోరకముల 

విరవాదితీగెలు విజ్ఞవీంగం, 
జంపకజాలంబు నింపక యోలంబు 

గొని దవ్వులనె తేంటికొలములాంగ, 
నెంతయును వింత యిది యన నంతనంత 
సంతతాక్రాంత మదన నితాంతతాంత 
కాంతకాంతాకదంబక స్వాంతములకు 
సంతసము నింప వచ్చి వసంత మంత. (ఆం౦ి428 
శబ్దశాసనకావ్యసంఘట్టన క్రమా 

నందిత బుధవర్యు నన్నపార్యు, 


138 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


నుభయభాషా రచనోన్నిద్ర భద్రవ 
చోరాజిం దిక్కనసోమయాజి, 

లక్ష్యలక్షణకళాలంకార సౌభాగ్య 
సత్మావ్యవిన్యాసు శంభుదాసు, 

ఛందోనిబంధన చాతుదీధారేయ 
వాగ్భాము వేములవాడ భీము, 


రసికజనపద్మ దిననాథు రంగనాథుం 

(బబ్రకటకృతికర్మనిస్తంద్రు భాస్మరేంద్రు 

నమితరసభావు శ్రీత్రిపురారిదేవు 

సూక్తితిమిధాము నాచనసోముం దలంతు. (ఆం౦ి424 


(శుతులును నిర్జరస్థితులును మగిడింప 
నిగిడింపం జాలు నీ నేర్పుకలిమి, 
ధరణియు రిపుగర్వసరణియు ధరియింప 
హరియింపం జాలు నీ యలవుకలిమి, 
(భ్రాత నర్మిలింగన్నమాతను బాలింప 
లాలింపం జాలు నీ లావుకలిమి, 
గేహిని రవిసుతావాహిని సాధింప 


భేదింపం జాలు నీ పేర్మికలిమి, 


జనులం బాతకజనులను జరుప నురుప 

నలరు నీ నేర్పుకలిమి చిహ్నములు నీకు 
మత్స్యకూర్మమహీధరమనుజసింహ 

ఖర్వరామత్రయీ బుద్ధకల్మి గతులు. (ఆం౦ి425 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 139 


రామరాజు - ఎలుకుర్తి. (రామలింగశతకము) (జ) 


గంగాఫప్రవాహంబు కన్నెగ్రేదంగిటేకు 
నమృతాంశురేఖ ముత్యాలసేస, 
యురగేంద్రహారంబు కురువిందములపేరు 
విసము కప్పురముతో వీడియంబు, 
ప్రాంతకంకటికాలు పంకసంజాతంబు 
జింకపిల్లయు రాచచిలుకబోద, 
యిభచర్శచేలంబు నింద్రగోపపుంబట్టు 
భూతిపుంజము నవ్యపుష్పరజము, 


హేమగోత్రకోదండంబు నిక్షుధనువు 
గలుగునర్ధనారీశ్వరాకారమునను 
భువనజాలంబుభక్తులం 'బ్రోవుమయ్య! 


రాజహంసరథాంగ! శ్రీరామలింగ! (జు త26 


రామలింగయ్య = తెనాలి. (కందర్ప కేతువిలాసము) (జ) 


అక్కమలాక్షిం గన్గానినయప్పటినుండియు నేమి చెప్పనా 

కెక్కడం జూచిన న్మదనుందెక్కడం జూచిన రోహిణీవిభుం 

దెక్కడ జూచినం జిలుక లెక్కడం జూచినం గమ్మగాడ్డ్పు లిం 

కెక్కడ వెట్ట యోర్వంగల నీ విరహానల తాపవేదనన్‌. _ (జ)427 


కామిని చంద్రుం జూచి మదిం గందు సరోరుహగంధి మంది రా 
రామముం జూచి మానుపడు రాజనిభానన సారెకున్‌ శుక 
స్తోమముం జూచి యేంకరును దొయ్యలి కోకిలం జూచి కంటం గెం 
పౌ మదలీలందాల్పు మదనానల తాపవిషాదవేదనన్‌.  (జ)ు4&28 


140 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


తారామనోరంజనారంభ మే దొడ్డు 

శిలలు ద్రవింపంగం జేయుననినం 
జాకోరహర్షయోజనకేళి యే దొడ్దుం 

బేర్చి యంభోధు లుబ్బీంచు నెనినద 
గుముదౌఘ తాపోపశమకృత్య మే దొడ్డు 

సృష్టియంతయుం జల్లసేయుననిన, 
వర నిశాకామినీ వాల్లభ్య మే దొడ్డు 

వర్ణింప సత్మళాపూర్ణుండనినం 
దనకు సర్వజ్ఞ శేఖరత్వంబు గలుగ 
హితసుధాహార వితరణం బేమిదొడ్డు 
ననంగ విలసిళ్లై హరిదంత హస్తిదంత 
కాంతి నిభకాంతిం జెలువారి కంజవైరి. (జు429 


వారిజ! మీన! కోకీయళివర్గ! సితచ్చద! సల్లతావనీ! 

మీ రుచిరాస్య మీ నయన మీ కుచ మీ యలకాలి మీ గతిన్‌ 

మీ రమణాంగి మత్చియ నమేయగతిన్‌ విరహాతురాననన్‌ 

మీరును మీరు మీరు మఠి మీరును మీరును మీరుం గానరే? (జు430 


రామలింగయ్య - తెనాలి (హరిలీలావిలాసము) (జ) 


ఆ కరివేల్పుసామి చరణాబ్దములన్‌ జనియించినారు మం 

దాకిని తోదునీడలయినారు నిజంబుగం గమ్మకట్టి దా 

మై కమనీయకీర్తి మహిమాతిశయంబున మించినారు భ 

ద్రాకృతు లద్రిధీరులు ప్రభాద్రుల మాద్రులు శూడద్రు లప్పురిన్‌. (జు431 


ఆల ఘృతంబు వేండియగునన్నము నుల్చిన ముద్దపప్పు క్రొం 
దాలిపు కూర లప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్‌ 


ప్రబంధరత్నావళి 141 


మేలిమిపిండివంటయును మీంగడతోడి దధిప్రకాందమున్‌ 
నాలుగు మూండుతోయముల నంజులు గంజదళాక్షి పెట్టంగన్‌. (జు482 


ఉడుపథం బనుములు దోసతొడిమ యూడం 
దామరసబంధుందనుపండు తనకుం దానె 

వికృతి గనుపింపం గనుపట్టు విత్తులనంగం 

దనరె నెజిసంజం గెంపగు తారకములు. (జు433 


ఎంతయు రాజుతోడి పగ యే కొదవో? మధుపప్రసక్తి య 
(శ్రాంతముం గల్దుతమ్ములప్రచారము గాదని చూడ నోడి దే 

శాంతర మేంగె నాంగ నపరాశం బతంగుండు దాంగె నట్టి వృ 
త్తాంత మెఠింగి సిగ్గాలసినట్టులు గందె సరోరుహంబులున్‌. (జ)ు434 


ఏటిమహానుభావుం డిహిహీ జమదగ్నితనూజుం డేడు ము 
మ్మాటులం గాని శత్రుమదమర్దనదక్షుండు గాండు గోత్రమే 
తూంటుగం జేతం దల్లిమెడం [ద్రుంచెంగదా యని యీసడింతు రౌ 
గాటపుపంతగాండ్రు కులగణ్యు లగణ్యులు పుణ్యు లప్పురిన్‌. (జు4&85 


కాలధనంజయుండు తనుం గాచి దివాకరమత్స్య యంత్రమున్‌ 
గిలెడలించి సంధ్య యనుకృష్ణ నుదంచితరూపవి భ్రమ 
శ్రీలలితాంగినిం దగ వరించి తమోమయధార్తరాష్ట్ర భూ 

పాలక సేన నేయు సితభల్లములో యనం బర్వం దారకల్‌. (జు436 


చంగునం దాటు ధే యనిన సప్తసముద్రములైన వేగ వా 

గెం గుదియింప నిల్చు నడుగెంటనె శస్తనిపాతధీరతన్‌ 
సంగరరంగవీధిం దమస్వామికి గెల్పు ఘటించునట్టి యు 

త్తుంగ తురంగరత్నములు తొంటిహయాకృతి శార్‌బ్జి పుట్టువుల్‌. (జు437 


142 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


భానుశశిమండలంబుల లోనడంచి 

యిరులు పెనువానం గురియుచు నేపు చూపు 

రాత్రి వర్షర్తువునం బుట్టెం బ్రతిగ్భహా క 

రములం బటుదీపవైడూర్యరత్న సమితి. (జు4&38 


తెలతెలవాజ నొయ్య నరుదెంచు నిశాంతరతాంతతాంత లౌ 
చెలువలకింపుగా మెలంగుం జెక్కులం గూరిన చూర్ణకుంత లా 

వళి సరసంబుగా జడియు వాడినసెజ్జలమీంది ప్రావిరుల్‌ 
దొలంగంగం జేయు నూడిగపుం దొయ్యలులంబలె వేగుందెమ్మెరల్‌. (జు489 


నీ రింకందొడంగె వెన్నెల మానికం బుల 
వేండిరాతూపుల విడిసె వహి 
కలంగె జీవంజీవముల నిండుమనములు 
జక్కవపులుంగుల జాలి వదలెం 
గనుమూసెం గుముదకానన విభా విభవంబు 
శ్రీలక్ష్మి నిలిచె రాజీవపీఠి, 
వాజువాజంగం జొచ్చి వరుణునిదిక్కున 
నేర్పడి దీపించెం దూర్పువలను, 


తార లుడివోయె వికసించెం దరుల విరులు 

చంద్రికలు గందెం గొలంకులు చాలం దేరె 

దీపరుచి దాంగెం దలసూపె రేపటెండ 

చందురుండు వ్రాలెం బొడిచెం గంజాతహితుండు (జు4*40 


పున్నమచందమామం బొరపుచ్చి సుధారసమొయ్యంజిల్ముచున్‌ 
సన్నముగాంగ నూరి ఘనసారమునం టబ్రతిపాకమిచ్చి మీం 

ద న్నాజయంగ నల్మినవిధమ్మున వెన్నెల గాయ నప్పురిన్‌ 
సున్నపుమేడ లభ్రపద చుంబిశిరోగ్భహరాజి రాజిలున్‌ (జు4ఉ41 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 143 


పురనిధిరక్షకునై ఫణి 

పురము వెడలి వెట్టివెట్టి పొంగారు ఫణా 

ధర పరివృఢుకరణి భయం 

కరమగుం (బ్రాకారపరిధి కడు నచ్చొరువై. (జు442 


మదభిన్నకటగళన్నాక్తికంబులు తొట 

తొట రాల మస్తవిధూననముల, 
ఆనమత్ముతలంబులగు పదక్రమముల 

ఘణఘణంకృతి నాభిఘంట లులియం 
గీర్తిచంద్రికలయాకృతి దట్టమై దళ 

దళం బర్వ దంతకుంతముల రుచులు. 
పుష్మరఫూత్మారముల నకాలపు వాన 

కారు లెల్లెడం దము తార కురియం, 
దమకుం బరవాహినులలోను దజియం జొచ్చి 
(క్రీడలాడుట యుచితపుజాడ లనంగం 
బెరింగి సరయూజలంబుల సరసలీల 
(గ్రాలం జనుచుండు నప్పురి గంధకరులు. (జు4438 
ముదురుంజీంకటిమన్నెమూంకకుం గై జీత 

మొసంగు కుంతలముల యొప్పు వెలయుం, 
బండు వెన్నెలరాజు బంటుగా నేలుచ 

క్శ్మని మొగంబుల నిక్కుం గని భజింప, 
బసిండిగట్రేనింజేపట్టుకుంచము సేయు 

జిగిమించు చన్నులబిగువు నిగుడ, 
గబ్బియేనిక దొర గారాముగాంగ మ 

న్నించులేనడపుల నేర్పు మెజయ. 


144 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


నూరువులె గాదు? రంభ మైయొజిపుందమవ 

శమ్ము గావింపం బద నఖచయమె కాదు 

విలసనముం దార పాటింప, వీటం బద్మ 

పత్రనెత్రలు చాలం జూపట్టుచుంద్రు. (జు444 


యుగములు వేయు వోవు నాకయుద్దరువుల్‌ గణుతించు నంతకే 
యుగములు లక్ష చెల్లుం బొరి నున్నధనంబు మితింప నమ్మహా 
యుగశతకోటు లేంగు నితరోన్నతవస్తువులెన్నం గీస వె 

ల్తిగ నలకాదినాథులుగదే పురిలో మను వైశ్యపుంగవుల్‌ (జ) 445 


రాసి సహ(స్రభాను ఫణరత్నములెల్లను బోవందన్నుచున్‌ 
వాసరభోగిం గాలఫణివైరి కడున్‌ వడి నొక్కి నక్కుగాం 
జేసినం ([గ్రమ్ము తద్రుధిరశీకరపూరవిజ్బంభణం బనం 
గా సముద[గ్రతం బొలిచెం [గ్రమ్మి జపోపమసాంధ్యరాగముల్‌. (జ) 446 
వలమానచంపకోత్పలమాలికాది సం 
(గ్రథనచాతురి నెజఖ కవులం బోలి, 
దళము గెలిచినసూత్రమున నూల్మొల్సు నే 
ర్పున యోధవీరుల పొలుపుం దెలిపి, 
ఖండితత్వమున రాగము గల పల్లవా 
వలింగోయుటల వేశ్య వలపు నెజపి, 
పలుతావులరసి యొత్తులు పచరించు పెం 
పున జూదరుల రేవ పొడమం బేసి, 
తమ నిజాంగ మరీచులు తత్తదన్య 
పుష్పములసావి నిక్కంపుంబువ్వులమరు 
పేరం బేర్శొనుపౌరులం గేరికేరి 
నవ్వుదురు పుష్పలావికా నలినముఖులు. (జు447 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 145 


వినుతమాణిక్య వందనమాలికా కాండ 
కల్పితరోహితాకారరేఖ, 
జాలకానననిర్యదాలోల వాసనా 
గరు ధూపపోషిత కంధరాళి, 
చంద్రశాలాతిగర్జనృృదంగధ్వాన 
విరచిత పరిఘోష విభవలహరి, 
సంభోగ సంరంభసమయవిచ్చిన్న ము 
క్తాహార మణికృత కరకనికర, 


మదనమదభార మంథర మత్తకాశి 

ళ్చే దృగంచలసంచితనివీడ చంచ 

లాలతాతల్లజయునై యిలావివిక్త 

వర్ష యననొప్పుం గాకుత్స్రవంశ్యనగరి. (జు44ర8 


వేదపురాణశాస్తములు వేడుకవిద్యలు, సర్వయజ్ఞ సం 

పాదనశక్తి నిత్యనిరపాయవిధి ప్రతిపాలనంబు, దా 

రాదిమ తత్వముం గనుట హస్తగతామలకంబుం గంట, ధా 

త్రీ దివిజావతంసుల కరిందమ మన్సురిం గల్టువారికిన్‌. (జు449 


సరళదలత్సరోరుహససారపరాగపరంపరా పరి 

స్ఫురిత సువర్ణవర్ణమును బూరితదిజ్ముఖహంసనాద మే 

దురమునునై యగడ్డ కనుదోయికిం బండువుసేయ మైోయుం ద 
త్పుర వరలక్ష్మి యొప్పుడును బూనెడు కాంచనకాంచియో యనన్‌. (జు&50 


సరసులపొందు గల్దనంగం జాలి బహూన్నతచారుశాఖలం 

బెరింగి మహాద్విజావనమె పేర్మి నిజాయతిగాం దనర్చి ని 

ర్భృర జనతాపసంహరణపాత్రములయ్యు మహీజవాటికల్‌ 

పురివెలి నిల్చి మేటియు నపూజ్యుం డగున్‌ మధుపానుకూలతన్‌. (జు4&51 


146 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


వల్లభరాయండు- (వీధినాటకము) (జ) 


చంద్రఖందములతో సరివచ్చు ననవచ్చు 
విమలదం్ష్రా ప్రరోహముల వానిం 
బవడంపుంగొనలతోం బ్రతివచ్చు ననవచ్చు 
కుటిలకోమల జటాచ్చటల వాని, 
నింద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు 
కమనీయతర దేహకాంతి వాని, 
నుడురాజరుచులతో నొాఅవచ్చు ననవచ్చు 
చంచన్మదాట్టహాసముల వాని, 


సిగ్గుమాలిన మొలవానిం జిజుతవాని 
నెల్లగాలంబు ములికినాండేలువాని 
నర్థి మోపూర నవతారమైనవాని 


భైరవునిం గొల్వ వచ్చిరి భక్తవరులు. (జ) 452 
వీరయ్య ఆ పిల్లలమళ్చి. (పురుషార్థసుధానిధి) (ఆం) 


కాశకర్పూరనీకాశంగా భావింపం 
గవితానిరూథఢిం ('బ్రఖ్యాతి నెసల్యు 
యావకారుణదేహయప్టిం గాం బజింతింప 
మదకుంభియానల మరులుగొలుపు, 
నీలజీమూతసన్నిభంగా విలోకింప 
సకలమాయాప్రపంచంబు నదడచుం 
గనకచంపకధామగౌరింగా శీలింప 


నంహస్సమూహంబు సంహరించు, 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 14% 


శంభుదేవి విశాలాక్షి సదనుకంప 

యోగిజనసేవ్య యోగపయోదశంప 

శ్రీకర కటాక్షలేశరక్షిత నిలింప 

ముజ్జగంబుల మొలపించుమూలదుంప. (ఆం౦ి4538 


భర్గభట్టారకు పర్యాయమూర్తికి 

షాణ్మాతురుని కూర్మిజనకునకును, 
మేషరాజము నెక్కుమెటిరౌతున కమ 

రాధీశు పొరుగు దిశాధిపతికి, 
హరిణవాహనుని నెయ్యపుసంగడీనికి 

సామిధేనీప్రియస్వాంతునకును, 
యాయజూకులయిండ్ల యనుంగుంజుట్టమునకు 

స్వాహాస్వధా ప్రాణవల్లభునకు, 
దండములు వెట్టెదము మోడ్చొాదము కరములు 
సేవ యొనరించెదము మమ్ముం గావు ప్రోవు 
యాగవెదికి విచ్చేయు మారగింపం 
'బథమజన్ముల యింటికల్పద్రుమంబ. (ఆయి454 


వీరయ్య - పోతరాజు (త్రిపురవిజయము) (ఆం) 


కపిలజటాజూట గంగాసముత్తుంగ 
వీచీఘటలు మిన్ను వీంకం దాంకం 
'బ్రబలబాహార్గళ పరికంపితస్సార 
ధక్కాధ్వనిని దిశల్‌ పిక్కటిల్ల, 
జ్వాలాకరాళ భీషణశారదస్టూల 
శూలయుద్ధప్రభల్‌ సూర్యుం బొదువం 


148 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


బ్రకటబంధుర దీర్హపటువజనిష్ణుర 
పదఘట్టనము లుర్వి యదర నొదవ, 


విమలశార్జూలచర్మాంచలములు దూల 

మహితమందన ఫణిఫణామణులు (గ్రాల 

నసమ రౌద్రరసావేశ మావహింప 

నారభటి భూరి తాందవంబాచరించె. (ఆయి455 


తమ్ముల బెదరించు తళుకువెన్నెల పాప 
గన్హాగేదంగిటేంకు గారవింపం 
బదినూజుపడగలం బజఅ పైనపదకంబు 
సవడిముత్తెపు బన్నసరముం బోవ, 
మిసమిసమన మించు భసితాంగరాగంబు 
పరంగుచందనచర్చం బరిఢవింప, 
మెజయుమువ్వన్నెల కజణలపుట్టముకొంగు 
చెజింగుల నునుపట్టుచేలం కానుపు 


మించి తలమీంద నురముపై మేనంగట్టి 
యీడుదోడుగ నుమతోడంగూడి జగము 
లెల్ల రక్షించు నిను భజియింతు మెపుడు 
భయద దురితలతాదాత్ర! ఫాలనేత్ర! (ఆం౦)456 


తల్లిదండ్రుల పొందు దప్పి యొండెడ నార్వు 
రువిదల యెయ్యవ నెదిగినతుండు, 

కడువడి బలుగొండం గాండిపాఠలినమేటి 
ఘనసాయకము కేలం గ్రాలునతండు, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 140 


కమియారంగాం బాంపకవణంబుం దిని యాడు 
జక్కలతురగంబు నెక్కినతండు, 
భోగిపాన్పున నిద్ర భోగించుదేవునిం 
దజమిన రక్కసు నుజిచినతండు, 


సవడిమోములం జతురత సమకొనంగ 

జోడదుమాటలు సరివడ నాడునతండు 

దంతిముఖుకూర్చ్మితమ్ముండై తనరునతండు 

కదలె బలముల నడిపింపం గ్రౌంచవైరి. 4577 


శూలి కన్నులంగెంపు చూపిన రౌద్రంబు 
పొదల ముందటథిదెసం బొడమినతని, 
భువనభయంకరస్సూర్తి పెంపెసలార 
శరభావతారతం బరంగినతని, 
జన్నంపుసిరి కొనసాంగం జూచినతాతం 
జేకొని తలవంపు చేసినతనిం 
దళతళమని మించుదులకించు కైదువుల్‌ 
కరములు పదిరెంటం గలిగినతని, 


సురలు నసురులు6 బలుమజఖజుం జూచి బెదర 

బిరుదుపెండెంబు డాకాలంబెట్టినతని 

భ(ద్రకాళి మహాశక్తిం బరమభక్తిం 

బాయకుందడెడు శ్రీవీరభద్రుం దలంతు. (ఆం౦ి458 


శేషనాథుండు - (పర్వతపురాణము) (జ) 


తత్తరపాటుతో నిరులు తద్దయు మాన్పంగం జాలు కన్నును 
వ్వెత్తున వేల్పుమూంకలకు విందులు వెట్టెడుకన్ను దమ్మియున్‌ 


150 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


మొత్తమెలర్చ లచ్చికిని ముద్దుగంబుట్టిన ముద్దుపట్టి మే 
నెత్తిలంజూచుకన్ను గల యిట్టిండివేలుపుంగొల్తు నిచ్చలున్‌. (జు4&59 


శ్రీగిరన్న - చెనమల్లు (శ్రీరంగమాహాత్యము) (ఆం) 


కాలాగరుకుంకుమ స 

మ్మేళనబాలాకుచా[గ్రమేదుర పరిరం 

భాలోల లీలచే హిమ 

కాలముం గడపుదురు జనులు కౌతుకమతులై (ఆం౦ి460 


తమము నుడువ్రజంబు భరితంబుగ నంతటం దూర్చుదిక్కునన్‌ 
హిమకరజన్మవేళ నుదయించినపాండిమ మించి పాటిం బ 
శ్చిమమున కభ్రలక్ష్మి కుచసీమం గురంగమదంబలంది హా 

రములిడి తా దుకూలమున రక్షగం బయ్యెద గప్పుచొప్పునన్‌. (ఆంి461 


దీపించు నే వేల్పు దివ్యాంగకంబులం 
గాళీకుచాంగరాగంబు భూతి? 
కొమరొందు నే వేల్పు గురుజటాభరసీమ 
నమృతాంశుఖండంబు నభ్రగంగ? 
కడుమించు నే వేల్పు గాత్రవల్లికచుట్టు 
వ్యాఘచర్శ్మము వారణాజినంబు ? 
కరమొప్పు నే వేల్పు కంఠపీఠంబున 
భుజగేంద్రహారంబు పునుకపేరు ? 


అట్టి వేలుపు శంకరుండాదిమూర్తి 

వేదవేదాంతవేద్యుండు విశ్వభర్త 

వికసితోజ్వల వదనారవిందుం దగుచు 

నుచిత రీతిం బేరోలగం బున్నయంత. (ఆం౦ి462 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 151 


సంతోషంబునంబొంది యేలె విమలస్వాంతున్‌ మహాదానవ 
ధ్వాంతవ్యూహవిదారణోజ్జ్వల వివస్వంతున్‌ యశఃపూరితా 

శాంతున్‌ సాహసవంతు నిర్భర జయాయతైకవిశ్రాంతు ధీ 

మంతున్‌ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్‌ జవాత్యంతునిన్‌. (ఆంి463 


శ్రీనాథుండు = (వల్లభాభ్యుదయము) (జ) 


రజనీవధూకర్ణ రజతతాటంకంబు 
వలరాజు ధవళోష్ట వారణంబు, 
ప్రోషితయువతి హృత్పుటభేదదాత్రంబు 
బహుచకోర కుటుంబ పానపాత్ర, 
మధుకైటభాసుర మథనుదాంపటికన్ను 
చక్రవాకంబుల చల్లచేయపు, 
దుద్ధపాథోరాశి తొలుచూలిసంతతి 
రోహిణీదేవితారుణ్యఫలము, 
చంద్రకాంతశిలానునిలకృపీట (7) 
నిర్ణరాంధోవ్యథా మోక్షనియమవైద్యుం 
డంధకారచ్చటా హలహలహరుండు 
చంద్రుండొప్పారెం గాంతి నిస్తంద్రుండగుచు. (జు464 


శ్రీనాథుండు(?) (నైషధము) (ఆం) 


మించి కన్నులం గోరగించు రాజాన్నంబు 
లొలుప యించుకలేని యొలుపుంబప్పు 
అభినవసంతప్త హైయంగవీనంబుం 
బరువంపు రుచినొప్పు పాయసములు, 


152 


రబ్‌ 


ప్రబంధరత్నావళి 


నేతను మిరియాల నెనసిన కూరలు 
ఖండశర్మరతోడం బిండివంట, 
(గొజ్జుగాం గాంచిన గోక్షీరపూరంబుం 
బనస రంభా చూతఫలచయంబు, 
ద్రాక్షపండులు ఖర్జూర మాక్షికములు 
బహుసుగంధిరసావళు ల్పానకములు 
'పెక్కువిధముల పచ్చళ్ళు పెరుగు మజ్జి 
గయును వడ్డించి రెంతయు. గ్రమముతోడ. * (ఆం౦ి465 
సర్వదేవుండు - (ఆదిపురాణము) (ఆం) 


సరసీజాతవిరాగకారి పురయోషావక్రహృద్యాతి సుం 

దరకాంతిన్‌ దఠింగించుం బో యని మదిం దర్శించి దోషాకరున్‌ 
బురముద్దండ కరంబులెత్తి చఅవం బొత్తైనయట్లొప్పు ను 

ద్ధుర సౌధాగ్రనిబద్ధకేతువు మహాదోలాభఖిరామంబుగన్‌. (ఆం౦)466 


హరినీలమణి విరాజిత 

సురుచిర గోపురము దగిలి చూచి తమి(స్రా 

కరుందు విధుంతుదమండల 

పరిశంకం జేసి పురముపైం జన నోడున్‌. (ఆం౦ి467 


సర్వదేవుండు - (విరాటము) (ఆం) 


ఇక్షురసాబ్ధి నీరెట్టిదో యని మది 
నూహించి యువ్విళులూరకుండ, 
విరసంపుముదిమికిం బరిహరంబగు రసా 
యనముమీందికిం జిత్త మరుగకుండ, 





1. ఈ పద్యము నైషధమున గానరాదు. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 153 


దివిరి దేహమ్ము వేధించు సిద్ధరసంబు(?) 
కందువ యచ్నోటి కందకుండ, 

నాయువుం జిరతరన్థాయిగాం జేయుసు 
ధారసంబున వేడ్క దగులకుందడ, 


నఖీలజనులకుం బంకేరుహాసనుండు 
నేర్చి యన్నింటి రుచులొడంగూర్చి తెచ్చి 
సంచితంబులుగా సం[గ్రహించె ననం గ 


భరితజలములై పురసరోవరములొప్పు. (ఆం)468 
సర్వన్న = మలయమారుతము. (షష్టస్క్మంధము) (జ) 


పోడియావగనున్న వుదులు జక్కవలింక 
నక్కట నెగసెగా శాదకున్న 
సరిగామి నెంతయు6 జజులలోం బదనున్న 
గిరులెల్ల నింకం బెచ్చు పెరుంగకున్నా 
పగిలి లోంగరంగెడు బంగారు కుండలు 
తలకెక్కి యటమీందం జెలంగ కున్నెం 
గలంగినమాలూర ఫలము లింకిట మీంద 
గిట్టితి దీవులం బెట్టకున్నె, 


సదు...గ మైన నున్నతిం బాయవలసె 

నక్కటా! మాకు నని యవి యాత్మంగుంద 

మునుపు చింతాంధకారంబు మొనసె ననంగ 

నలిన లోచన చనుమొనల్‌ నల్లనయ్యె. (9) (జ)469 


154 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


సింగయ - ఏర్పూరి. (కువలయాశ్వచరిత్ర) (జ) 


ఆదిబ్రహ్మముఖాళి చాలక విహారార్థ ప్రయత్నంబుతో 

వేదంబుల్‌ భువి ధర్మపోషణకునై విఖ్యాతింగాం బుట్టెనో 

కాదే నిట్టి మహత్వ మన్యుల యెడం గానంబు నాం బొల్తు రా 
భూదేవోత్తము లప్పురంబున మహాపుణ్యప్రభావంబులన్‌ (జు470 


గిటగిటనగు నెన్నడుములు 

పుటపుటనగు చన్నుంగవలుం బున్నమనెలతోం 

జిటచిట లాడెడు మొగములుం 

గటితటముల యొప్పు శబరకాంతల కొప్పున్‌. (జు471 


గోపురగోపురప్రతిమగోపురముల్‌ చెలువొంద నప్పురిన్‌ 

మాపులు రేపులం గవలు మంజులగీత వినోదకృత్యముల్‌ 
చూపంగం గిన్నరాదులవి చూచు నెపంబున వచ్చి నేర్తురా 

లాప విశేషనర్తన విలాసకలాపములన్‌ ముదంబునన్‌. (జు4*472 


చల్లనిపండువెన్నెలల సౌధతలోన్నత హేమవేదులం 

దల్లన వల్లభుల్‌ గదిసినట్టి సుధాకరుం జూచి ప్రాణముల్‌ 

జల్లన రాహువుందలంచి సయ్యనం బాపుదు రంకసంగ తో 

త్సుల్ల వధూముఖంబులను బొల్పగు కస్తురిపత్రభంగముల్‌. (జు478 


తన జన్మ మప్పులం దలమున్మలని రోసి 
పులిన మీ పొంకంబు బొందెనాక్కొా? 

పరికింపందన పట్టు తిరిగెడిపాటని 
పెన్నిధిసుడి మూర్తి బెరసె నొక్కా 

(బతు కెల్లగతి బట్టబయలాయె నని చూచి 
గగన మీ పుట్టువుం గనియె నొక్కొ? 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 155 


పనిలేక పాసెడి పాపంబుం దలపోసి 
జక్కవ లీ రీతి కక్క నొక్కా 


యనంగ లలనజఘన మంబుజముఖీినావి 

చామనడుము బాలచన్నుదోయి 

మహిత రుచులం దెగడి మానవపతి కన్ను 

దోయి పండువగుచు దొరసె నంత. (జ)474 


తమ చూపు లొగిం బాంథతతులపైం బూనిన 
భావజు కరవాల భాతులనంగం 
దమ కురుల్‌ యువమృగేంద్రములకై తీర్చిన 
మరు నసమానంపుటురు లనంగం 
దమ హోాసములు విటోత్మరమానములం బట్టు 
వలరాజు పూవుల వలలనంగం, 
దమ కాంతి పురుషులం దాపంబు నొందించు 
రతిరాజు మోహన రసమనంగ, 


జలజ కాహళకదళికా పులినగహన 

కోకవిసశంఖచంద్రాళికులముం దెగడు 
పాదజంఘోరుకటిమధ్యపటుకుచోరు 

బాహుగళ వక్ర కచములపణ్యసతులు (జు4&/75 


తిమిరమంతయుం బాసి దిక్కులు తెలివాందె 
నమృతాంశువులు 'సెందె నభవీథిం, 

గువలయానందమై కోరిక లిగురొత్తె 
విబుధులమదిలోన వెట్టలొదవె, 


156 


ప్రబంధరత్నావళి 


నక్తంచరత్రేణి నయమెల్ల దిగజాటిం 
జిత్తజోల్లాసంబు చెలువుమిగిలె, 

దివ్యనీరంబులతేట లల్లనం బర్వె 
భువనాధిపతి వేడ్మం బొంగి పొరలె, 


దీపికాజాలమెల్లం జిత్రించినట్టి 

రమణం దోంపంగ దృక్చకోరములు మెచ్చ 

నమిత తేజోవిరాజమానాత్ముండదైన 

పుత్రచంద్రుండు జననంబు వొందునపుడు. (జు4&76 
నిరుపమ ధర్మస్థితిచే 

వరపాతివ్రత్యనిరతి వైభవమున న 

ప్పురిపుణ్యకాంత లమరిరి 

గిరిదత్పురివాణులెల్లకీర్తితగతులన్‌. (?) (జ)477 


'ప్రాచీనంబులు రత్నకాంతులు లసత్రాకారముల్‌ హేమముల్‌ 
సూచింపన్‌ ఘనవేదికుట్టిమము లా శుభ్రాంశుకాంతంబులై 

యే చోటన్‌ వరరత్నజాలములచే నింపొంది సొంపొందుచున్‌ 
వాచాగోచరమై గృహంబులమరున్‌ వస్తుప్రశస్తోన్నతిన్‌. (జ)&78 


మీజిన భద్రనాగములమీందికి దాంటి తదీయకుంభముల్‌ 

చూలు వట్టి కేసరి కిశోరనఖావళినుండి రాలి సాం 

పారిన మౌక్తికంబులు ప్రియంబున నేరి కిరాతబాలికల్‌ 
గీరనగింజలాడుదురు గేలిం దలిర్చంగం బక్కణంబులన్‌.  (జ)&79 


వైరితమస్తమంబడంగ వంశమాహార్ణవముబ్బ బాంధవో 

ద్ధార చకోరసంతతి ముదంబునం దేలంగ నర్ధివర్గ స 
త్మైరవజాతమెల్లను వికాసముంబొందంగం బుత్రచంద్ర జ 

న్మారవ చంద్రికానుభవ మబ్చిన చిత్తము మిన్నుముట్టదే? (జు4*80 


ప్రబంధరత్నావళి 157 


శేషఫణులకు మణులైనం జేరి యమ్మం 

గోరి రత్నాకరంబైనం గుత్తగొనంగం 

జాలి వరవస్తు సంచయ సమితి నొనరి 

పరంగుదురు వైశ్యవర్యు లప్పట్టణమున. (జు481 


సిద్ధన్యపెగడ-(శాకుంతలము) (ఆం) 


నీరజమిత్రుతో బయలనిల్చి చలంబునం గిట్టి మైమయిం 

బోరుట దుర్లభంబనుచు భూరితమఃపటలంబు లొక్కమై 

సూరెలం గోటవట్టి పొడసూపంగ నొక్కొ యొదిర్చె నాంగం బ్రా 

కార నిబద్ధనీలమణికాంతిం గనుంగొన నొప్పునెంతయున్‌. (ఆం)482 


సూరయ్య = కంచిరాజు. (కన్నప్పచరిత) (జ) 


కారణ మేమి? రక్క్మసు నఖంబుల వ్రచ్చితి నాండు నీకుం బెం 

పారం గుఠార మబ్బదొ? పురారివిరించులు చేరి యేటికిం 

గోరనం బోవుసేంతలకు గొడ్డలి యన్నందొాజంగితో? వినం 

గోరెద నన్న యిందిరకుం గోర్ములనిచ్చు ముకుందుం గొల్బెదన్‌. (జ) 483 


కొమ్మును దొండమున్‌ కఠినకుంభయుగంబును నయ్యుమా కపో 
లమ్ముల చారుకాంతిం దొడలన్‌ వలిచన్నులం బోలెం బుత్రకుం 
డిమ్ములం దల్లింబోలి జనియించిన నంచితభాగ్యవంతుం డౌ 

నమ్మ! యటంచు సిద్ధసతు లక్కునంజేర్పు గజాస్యుంగొల్బెదన్‌. (జు484 


తమ సౌభాగ్యము లంగసంభవుని భ(ద్రశ్రీల సేవింపంగాం 

దమ దృగ్జాలము లా లతాంతశరకుంతట్రేణిం బాలింపంగాం 

దమ వృత్తస్తనభారముల్‌ మరునిచిత్తస్సూర్తి సూచింపంగాం 

దమకం బారంగం జేరి చూచిరి పుళలిందగ్రామణిన్‌ బేముడిన్‌. (జ) 485 


158 


ల్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


(శుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ 
మల్లశంకరధర్మమహితబుద్ధిం, 
గగకూర్మకిటినరమృగకుబ్దరామ రా 
మానంత బుద్ధకల్యాహ్వయముల, 
నముచిమందరకు దానవబలార్జునపంక్తి 
ముఖముష్టిక స్రీవిముక్తఖలులం, 
దత్పుచ్చకర్పరదంహ్షైగ్రనఖపద 
పరశుబాణహలాంగఖురపుటములం, 


జెరివి తాల్చి యెత్తి చీరి బంధించి ని 

ర్హించి యేసి యేర్చి చెజిచి మట్టం 

గదంగుచున్న శౌరి కరుణావిధేయుండై 

మనలం గోర్కులిచ్చి మనుచుంగాత * (జు486 


సూరయ్య - నూతనకవి. (ధనాఖిరామము) (జ) 


ఇరువదియాజు వీక్షణములెన్నంగ నాలుగు వక్రచేష్ట లిం 

పరుదుగ నేడు భ్రూనటన లర్వదినాలుగు దోర్విలాసముల్‌ 

సరసతం జూపి హంస వృష సామజ వాయస శుద్ధ సంగతుల్‌ 

పరువడి ముట్ట నిల్పె సితపంకజలోచన పాడుచుండంగన్‌. (జు4&87 
సోమయ్య = దామరాజు. (భరతము) (జ) 

అంబరసీమం దారలు జటాటవి మల్లెవిరుల్‌ భుజాంతరా 

ళంబున హారసంతతు లిలాస్థలిం బూవులవర్షముల్‌ ప్రసూ 

నంబులు సతృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళి గం 

గాంబుకణంబు లుట్టిపడ నాడెడుశంభుండు మిమ్ముం బ్రోవుతన్‌. (జ)488 





1. ఆం.సా. ప. గ్రంథసంధాత ఈ పద్యమును 'థీమకవి దశావతారపద్య'మని పేర్శానెను. 


ల్‌ 


ఆ.వె. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 159 


అడుగుల్‌ ముప్పదియాథిటన్‌ వెడలు పై హస్తత్రిషట్కంబుచే 

నిడుపై యున్నతమై సమస్థలమునై నిర్మోకహస్తాంకమై 

మృడ మిత్ర (? )పులందు వాకిలొకటై మించం గవాక్షంబు లిం 
పడరన్‌ శాలను రాజు షడ్విధము నాట్యంబిట్టు 'సేయించుటన్‌ (జు&89 


నంది మృదంగరావము ఘన స్తనితంబని (మోల నున్నయా 
స్కందుని వాహనంబగు శిఖండి యఖండితనృత్యమాడ ఖీ 

తిం దన హస్తరంధ్రముగతిం జొరునాభరణాహిరాజి వో 

వం దలయూచువిషఘ్నపతి భాసురపూత్మ్కతి మమ్ముం (బోవుతన్‌. (జు490 


'ప్రాకారములయందుం బటుగోపురంబుల 
దామరమ్యద్వారసీమలందు, 
విపణిగగహంబుల వెలయునాయుధ హస్త 
భటులను హి(తము) గాం బౌఢి నిల్పి, 
రక్షితంబొనరించి రాజబింబ ద్యుతుల్‌ 
మించికాయుచు నున్న మంచివేళ, 
మహిమ నాప్రసుబంధుమధ్యస్థ్టలమునందుం 
జెలంగి రత్నాసనాసీనుండగుచు, 


నర్తకేళిలాస్య నటనాగతులచేత 

శాస్త్రసమ్మతముగ జనులకెల్ల 

వేడ్మ సూపి మఘవవిభవుండై కొలువుండ 

వలయు విభుండు నిఖిలకలలు నెలింగి. (జు4*491 


మొదలిపుష్పాంజలి ముదమునం గావించి 
కరబాళిమొగబాళి సరవులెత్తి, 


160 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


యురుపష్పథుబాళము లొగింబిల్లమురువును 
హస్తప్రకణము లే ననువుచజచి, 

కడకట్టుశబ్దంబు కడంగి దర్వును జిందు 
బాగైన గీతప్రబంధములును, 

కుండలి బహురూపదండలాస్యవిలాస 


దేశిమార్గంబుల తెరువులెఅింగి, 


నయము బిజుసును, నరిగతుల్‌ కడిందిగాను 

తిరువుమురువును నిలుకడ తిన్ననగుచు, 

పాత్రం గొనిపించం గొనంగను (బౌఢియైన 

వాండె నటుండనంబరంగు నీ వసుధయందు. (జు492 


సోమయ - పెదపాటి. (అరుణాచలపురాణము) (జ) 


అంగయుక్తంబుగా నామ్నాయములు నాల్టు 
చదువంగ నేరని సద్ద్విజాతి, 
(బ్రాహ్మపాద్మాదిపురాణాగమేతిహా 
సములెజుంగని 'బబ్రహ్మసంభవుండు, 
భాట్టవైశేషిక 'ప్రాభాకరాది శా 
'్రములాజు చూడని ధరణిసురుండు, 
స్వకులోచితములైన సప్తతంతువులెల్లం 


బార మెయ్రింపని బాదబుండు, 


కావ్యనాటక లసదలంకార ముఖ్య 

విద్యలన్నియు నెజుంగని విప్రవరుండు 

పంచయజ్ఞములును లేని బ్రాహ్మణుండు 

వెదకిచూచినం బొడమండు వీటిలోన. (జు493 


ల్‌ 


ప్రబంధరత్నావళి 161 


తఖుముదు రంతకునైనను 

వెజచజవంగ భద్రకరుల విజుతురు హరిను 

క్కణంబట్టి చట్ట లేరుదు 

రుజుకుదురు యుగాగ్నికైన నురుభటులందున్‌. (జు494 


తారకజిచ్చిఖంది శివతాందవమాడ నతండు మర్దళో 

దార రవంబు మేఘ నినదంబని చేరినంజూచి నాసికా 
ద్వారబిలంబు జన్నిదపు వ్యాళము చొచ్చినం దొండమెత్తి కీం 
కారము సేసి నవ్వువెనకయ్య కృతీశ్వరు మన్నుంగావుతన్‌. (జు4&95 


ప్రతిభావిలంఘిత భారతబహుకథా 

ఘట్టు నన్నయభట్టుం గడు భజించి, 
యుభయభాషాప్రాధిమోద్యన్మహా రాజ్య 

భాబిం దిక్సనసోమయాజింబొగడి, 
వాక్ష్రృతోషిత దక్షవాటీ మహాస్థాన 

భీము వేములవాడఖీముం గొలిచి, 
భావబంధ నిబంధ పరమేశబిరుద ప్ర 

శర్ము నెజ్టయశర్ము సన్నుతించి, 
భారతీహారు భవదూరు. బ్రణుతి సేసి 
సుకవి కులసోము నాచన సోమునెన్ని, 
నవ్యకవితాసనాథు శ్రీనాథుందలంచి 
సరస సకలాంధ్రకవుల కంజలి యొనర్చి. (జు496 


బంటుతనంబు వైభవము భాగ్యము తేజము చాలంగల్డ్ల ము 
క్కంటిని దమ్మికంటి నధికంబగు భక్తి భజించి కేలిమైం 


162 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


గంటకులం జయించి కలకాలము నర్భులకోర్మిపంటలై 
పంటలుంబాండియుంగలిగి పంటలు మీజుదు రప్పురంబునన్‌. (జు4&97 


(భమరకావళికప్పు ప్రసవగుచ్చభమ 
('దృమరకావళికప్పు బాంధవింప, 
కరములకెంపును గమనీయహల్లకో 
త్మరములకెంపు సఖ్యంబు సేయ, 
ముఖసౌరభములు నమోఘాతి ముక్తక 
ముఖసారభంబులు మొనసి బెరయ, 
హాసవిస్ఫూర్తులు నతులవర్ణ ప్రతి 
హాస విస్పూర్తులు ననంగి పెనంగ, 


సారములగు తమ్ముల విలాసములు చూపి 

వరుసంబువ్వులు జట్టికోవచ్చినట్టి 

జనుల మనసులు మును తారు జట్టికొండ్రు 

పుష్పలావీవధూటు లప్పురమునందు. (జు4&ఉ98 
రాజులు విక్రమోగ్రమృగరాజులు విశ్రుతదివ్యకాంతి రే 

రాజులు రూపరేఖ రతిరాజులు మానగుణంబునందు రా 

రాజులు దానశక్తి ధనరాజులు వైభవభోగవృద్ధి స్వా 

రాజులనంగ నొప్పుదురు రాబితతేజులు దత్పురంబునన్‌.  (జు499 


వలుందకుచంబులున్‌ బవడవాతెజలున్‌ మెజుంగారుమేనులున్‌ 
బలుచని చెక్కుటద్దములుం బద్మపుమోములుం గంబుకంఠరముల్‌ 
కలువలంబోలుకన్నులు వికాసపునవ్వులుం జిల్మపల్ములున్‌ 

దలిరుల మించుపాదములుం దత్పురికాంతల కొప్పు నెంతయున్‌. (జు500 


లబ్‌ 


ల్‌ 


ప్రబంధరత్నావళి 163 


విపణికోరో యన్న విబుధాచలంబైనం 
దెమ్మనం దేని వైదేహికుండు, 
పులిజున్నువలె నన్నం బొరుగిల్లు సూపక 
యా క్షణంబున నీని యర్యవరుండు, 
మహనీయకెౌస్తుభ మాణిక్యమునకైన 
వెలంద్రెంచనేరని విద్వరుండు, 
గురుతరహాటకకోటికిం బదగలు 
కోటియెత్తని వణిక్కుంజరుండు, 


మందునకునైన లేరు సమ(గ్రభోగ 
భాగ్యసంక్రందనులు జగత్రకట కీర్తు 
లర్టి సంపతదుల్‌ నిర్దితార్ధపతులు 
థి జ ధి 
వర్ణితోదారు లప్పురివైశ్యులెల్ల. (జు501 


వ్యాసుని వాల్మీకి వరరుచి వామను 
బాణు క్షేమేంద్రునిం బ్రవరసేనుం, 
గర్జామృతు మయూరుం గాలాంతకుం గళింగుం 
గవిదైత్యు శివదాసుం గాలిదాసు, 
భట్టార హరిచంద్రు భట్టనారాయణు 
భట్టగోపాలుని భట్టబాణు, 
భాసు భామహు సార్వభౌముని శివభద్రు 
భారవి భవభూతి భర్శహరిని, 


రాజశేఖరుంజోరుం మురారింగృష్ట 
మిశు జయదేవు దండి సౌమిల్లు సోమ 


164 ప్రబంధరత్నావళి 


చంద్రు దిజ్నాగు విజయవిశాలదేవు 

హర్షుం జిత్తపు శాతవాహను సుబంధు 

మాఘు మల్పణు బిల్బణు మతియుం గలుగు 
ప్రథితగీర్వాణకవులనుం బ్రణతి సేసి. (జ)ు502 


సోమయ - పెదపాటి (కేదారఖండము) (ఇ) 


ఉ. కన్నియ రూపుంగోరుం గనకంబులు గోరును దల్లి, బుద్దిసం 
పన్నతంగోరుం దండ్రి, కులభవ్యతంగోరును బంధుకోటి, ప 
క్వాన్నఫలాదిభక్షణము లన్యులు గోరుదురిట్టు లిన్నియున్‌ 
బన్నుగ నొక్కచో నొదవె, భాగ్యము 'సేసితిం గన్య నిచ్చెదన్‌. *జు503 


లబ్‌ 


కక్షకటిస్మంధకుక్షిఫాలాస్యంబు 
లాజు నున్నతము లయ్యర్భకునకు, 
నాజానుబాహునాసాక్షులు దీర్ధముల్‌ 
'హస్వముల్‌ పృష్ట మేహనగళంబు, 
లంగుళీజత్రుకేశాగ గుల్ఫ్బములు సూ 
క్షము లధరోష్ట నఖర దృగంత 
తాలుజిహ్వా కరతలరేఖ లెజ్జిన 
స్వరనాభిసత్త్వముల్‌ సద్గభీర 


గీ. ములు, సెమర్పవు మృదువు లంఘ్రులు, కరములు 
కఠినములు శంఖచక్రాంక కలితములును, 
నైదురేఖలు చెలువొందు నలికతలము, 
లక్షణములింత యొప్పునే యక్షయములు. (ఆం)504 





1. చూ. “కన్యావరయతే రూపం...” 


ల్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 165 


కెంజాయ జడముడి కేశపాశంబును 
బూపచందురుండును బూవుదండ, 
యురగకుందడలమును దరళతాటంకంబు 
వనజాప్తుందగు కన్ను వాలుంగన్నుు 
ముదురుపున్మలపేరు ముత్యాలహారంబుం 
గదుం గొంచెమగు చన్ను ఘనకుచంబుం, 
బులితోలు దుప్పటి వెలిపట్టుచీరయుం 


బాంపపెండెంబును బసిందియంది, 


మృదువుందెలుపును నగు భూతి మృగమదంబు 

నింత యొప్పునె కుడివంక నెడమవంక 

నిమ్మహాదైవమున కని యిచ్చ మెచ్చి, 

యర్ధనారీశ్వరునిం గొల్చి రఖీలజనులు. (ఆం)505 


చరియించువారికి సంకల్పసిద్ధిగా 

నిర్మించె నెవ్వాండు నిజవనంబు? 
సార్వకాలిక ఫలసస్యంబుం గల్పించి 

వరముని శ్రేణి నెవ్వాండు ప్రోచెం? 
జీంకటి తప్పుసేసిన నెవ్వండొదవించె 

నింద్రుని తనువెల్ల హేయముగను? 
నుర్వీసురశ్రేణి కొరిమ లేకుండంగం 

బలికి నెవ్వండు ప్రతాపంబు మెజసి? 


యట్టి శ్రీవీరశైవాగమాది వేది 

యైన గౌతమసంయమి యాశ్రమంబు 

పొంత నెంతయు నొప్పారి పొగడ నెగడు 

ననఘమానస! శ్రీవెజయంతిపురము. (ఆం)506 


166 


లబ్‌ 


బ్‌ 


ప్రబంధరత్నావళి 


పదలాలిత్యము వర్గశుద్ధియును శబ్ద స్టైర్యమున్‌ మంగళా 

స్పద భావంబును రాజయోగ్యతయు దోషస్ఫూర్తిరాహిత్యమున్‌ 
సదలంకారవిశేషముం గలిగి విశ్వప్రాణసౌభాగ్య సం 

పదమై తేజియ పోలి క్రాలవలదా! పద్యంబు హృద్యస్థితిన్‌ (జ)ు507 


లలింగావ్యనాటకాలంకారములు చూచి 
శబ్ద్బప్రపంచంబు జాదందెలిసి, 
వర్గోద్భవ వ్యక్తివర్షగ్రహారి మి 
(త్రస్నిద్ధరూక్షచింతనము లెటింగి, 
గణరూపదేవతాగ్రహమైత్రి నక్షత్ర 
మాతృకాపూజాదిమార్ద్గ మెటఠింగి, 
జల్లి విక్రియ కాకు పొల్లు వ్యర్థము ద్రాభ 
విరసంబు (గ్రామ్యోక్తి పరిహరించి, 


కవిత సెప్పినందగుం గాక కవిసి నోరి 

కొలందు లివ్వల నవ్వలం గూర్చి తెచ్చి 

దిట్టకూళతనంబున వట్టిబిగిని 

గావ్యమని చెప్ప మెత్తురే కవిజనములు. (జ)ు508 


వనిత యూర్పులచేత వావిలి వికసించెం 
బాటంబ్రేంకణము లేంబరువమయ్యె, 

నాతుక చూచిన నలువొత్తెం దిలకంబు 
గొమరారె మాటలం గొండగోంగు, 





1. నన్నివోడని పద్యమునకనుకరణము 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 167 


సతిముఖరక్తిచే సంపంగె సొంపెక్కె 
నవ్విన సురపొన్న మవ్వమలరి, 
నెలనాంగ కౌంగిట నిగురొత్తెం గురువకం 
బంటినం జెలువొందె నామతరువు, 


పొలంతి పుక్కిటిమధువునం బొగడ వొలిఇెం 

గాంతపదసంగమున నశోకంబు విరిసెం 

గాననములోన జాతి యొక్కటియె తక్క 

భూజములుం దీగెలునుం బూచి పురువులయ్యె. (ఆం౦ి509 


వేదాదులగు మహావిద్యలన్నియుం గూడి 
మూర్తిమంతంబులై మొనసి కొలువం, 
గ్రతుమరీచ్యంగిరఃకణ్వాదిసంయముల్‌ 
పలుమాజుం గనుసన్నం బనులు సేయం 
సురసిద్ధకిన్నరగరుడవిద్యాధర 
యక్షాదు లంతంత నఖీనుతింప, 
నారదవిశ్వసనత్ముమారాంగిర 
శృతరుతు లుభయపార్వముల మెజయ, 


భాషతోంగూడి యానందభరితుండగుచు 

సత్యలోకేశ్వరుండందు సంస్తుతింప 

నిమ్మహాసృష్టి కెల్లను నితండు కర్త 

చూడుమీ! బ్రహ్మలోకంబు సుభగమూర్తి! (ఆంి510 


హరి యురస్థృలింబోలెం గర మొప్పెం జూచితే 
భాసురకమలాధి వాసమగుచుం, 


168 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


'ద్రిదివంబుంబోలె నొప్పిదమయ్యెం జూచితే 
మకర కచ్చప మహా మహిమ గలిగి, 

గగనంబువోలె నక్కజమయ్యెం జూచితే 
రాజహంసస్స్ఫూర్తి రమణం గలిగి, 

యాశాతటమువోలె నసలారెం జూచితే 
బంధుర కుముదవిభ్రమము గలిగి, 


యతిమనోహర మందమారుత విహార 

లోల కల్లోలమాలికాందోళకేలి 

కలితబహువిధ ఖగసముజ్జ్వలత గలిగి 

యమరెం జూచితె యూ సరోజాకరంబు. (ఆం)511 


సోమయ - పెదపాటి. (త్రిపురవిజయము) (ఆం) 


భూరివిశ్వంభరాభూతంబు రథము, త 
'ద్రథమధ్యమునం బొల్బు జాయి విల్హు, 
విల్లువెంబడిం దిర్గువెలుంగులు చక్రముల్‌ 
చక్రారికులపతి చారు నారి, 
నారిం బట్టంగం బాజు నాగరకపు గఠి 
గఖతిమీంద విహరించు ఘన శరంబు, 
శరము నాఖిని గన్న శతవృద్భు సారథి 
సారథి మాటలు సైంధవములు, 


గాంగ నేంగి వేగ గడంకతోం బురములు 

గెల్చి వచ్చి గెలుపు గిరిజతోడం 

జెలంగి చెలంగి చెప్పి చెలువొందుశంభుందడు 

గాచుంగాత! మనలం గరుణ తోడ. (ఆం)512 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 169 


సోమయ - పెదపాటి. (శివజ్ఞానదీపిక) (జ) 


కవగూడి నడక సాంగని బండికండులు 
దొమ్మిది తునుకల తొడుసు తేరు, 
పెక్కుబాహ్మణులచేం జిక్కినగుజ్జమ్ము 
చిలుకుట నటథిగిన చివుకు టిరుసు, 
బహుముఖ విభ్రాంతి బడలిన సారథి 
వినువీథి నజమిన వీంగు విల్లు, 
పదిబద్దలై యొద్దువాసిన బాణంబు 
పొరలెత్తిపోయిన బోలు నారి, 


పట్టంబస లేదు సాధనప్రకరశక్తి 

విషమశబ్దంబులైనట్టి విమతపురము 

లెల్ల సాధించి గెల్చితి వేక హేల? 

బాపు! త్రిపురాంతకేశ్వర! భక్తవరద! (జ)513 


బవరాన సూతుండై పార్గున కాతండు 
నచ్చినాం డీతండు మెచ్చినాండు, 
చంచత్కృపాస్స్ఫూర్తిం బంచాస్తు నాతండు 
పెంచినా. డీతండు నొంచినాండు, 
శేషపన్నగరాజు సెజ్జగా నాతండు 
వ్రాత్చినాం డీతండు దాల్చినాండు, 
హాలాహలముం జూచి యల్లంత నాతండు 
చెంగినాం డీతందడు మింగినాండు, 


చక్రి యాతండు వసుమతీచక్రి యితండు 
నవనపరుం డాతం డీతండు హరణపరుండు 


1/70 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


విశ్వమయుం డాతం డీతండు విశ్వనాథుం 
డనుచు హరిహరనాథుల నభినుతింతు. * (జ)514 


సుకవులు పలుకంగం గెళవులు 

కుకవులు దా రజతు రౌర! కొలంకుల భ్రమర 

ప్రకరము రుంకారింపంగ 

“బెకబెకు మనకేల మాను భేకము లవలన్‌. (జ) 515 


సోముండు - (వసంతవిలాసము) (ఆం) 


ప్రాలేయప్రతిసీర సేనంబజిపెన్‌ బైపై వసంతంబిలన్‌ 

గాలోన్మీలిత కోరకోదరపరాగ ప్రౌఢ కోపాగ్నియె 

హాలాపాన విహారపొౌరమహిళాహంకార దోస్సారమై 

హేలాపల్లవ హేతిఖండిత మహాహేమంత సామంతమై. (జ)ు5్‌16 


సోమేశ్వరుండు - పాలపర్తి. (7) (జ) 


తలకమ్మికొండయు విలుకమ్మికొండయుం 
గదడయును నడుముగాంగలుగు తేరు 
సరసిజ ముకుళంబు సద్వాక్యసకలంబు 
మాతయు నా లగు మాతలియును, 
మిన్నులం జనువాండు కన్నుల వినువాండు 
నంకపర్యంకంబులైన శరము, 
చల్లనిపవనంబు నెల్లైనభువనంబు 
మేపును నాతో మెలంగు నారి, 





బే 


నాచనసోముని ఉత్తరహరివంశమున నుండదగునా)? 


ఆ.వె. 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి ్మ/1 


కాంక కోర్ప్చువిల్లు గజిగల గుజ్టాలు 

పగలు రేయుందిరుగు బండికండ్లు 

గలుగం బుర జయంబుం గైకొన్న నినుంగొల్తు 

చిరశుభాంక! సోమశేఖరాంక! (జు517 


వింటిక్రిందటికొమ్ము వికలించి పెటికిన 
భూకాంతకును నాఖి పొలుపు మిగిలె, 
నమ్ముపుచ్చుకొనంగ నమిత తరంగముల్‌ 
పాలసంద్రంబునం బ్రజ్బరిల్లె, 
బండికండులు రెండు పండగ్లిగిలించినం 
గలువలు దామరల్‌ చెలిమి చేసె, 
వాజులంగొనివచ్చి వర రథంబునం బూన్ప్సం 
జిచ్చుకు నాంకలి చిచ్చు వుట్టె, 


నారి సంధింపం గశ్యపునారి వడంకెం 

గోల సంధింప లచ్చికి గోల పుట్టె 

విల్లుందెగంబాపి పురములు దైెళ్ళ నేసి 

తరిది విలుకాండ వాదు వో శరభలింగ! (జు518 


హరిభట్టు = (ఉత్తరనృసింహపురాణము) (జ) 


మందారకుసుమంబుం జందురుందడును గూడి 
మౌలిభాగంబునం గీలుకొనంగ, 

ఫణిమండలంబును మణికుండలంబును 
గండభాగంబునం గప్పుకొనంగ, 


1/72 


ప్రబంధరత్నావళి 


వరచక్రశూలాబ్ద వరదహస్తములందుం 
గంకణ భుజగ కంకణము లమరం, 

గనకకౌశేయంబు గజరాజచర్శ్మంబు 
మునుకొని కటిభాగమున నటింపం, 


దిమిరమును జంద్రికయు జోక నమరినట్లు 

పుండరీకోత్పల ద్యుతు ల్పొదివినట్లు 

నీలవజంబు లొకచోట నిలిచినట్లు 

హరిహరాకృతి త్రిభువనానందమయ్యె, (జ)ు519 


(?) అన్నదానమహత్త్వము. 


ఆదిమూర్తి మహాలక్ష్మి యప్పురంబు 

సొచ్చి నిల్చిన వారాశి చూడ వచ్చి 

కోట సొర రాక కూంతుపైం గూర్మిం జుట్టు 

పాజియున్నటు లొప్పారి పరిఖ మెజియు. (52౦ 


మహిత సన్మార్గ వర్తన మాన్యులనంగం 

బొలుచు నినరాజగురు కవిబుధులనైనం 

దగులువడం జేయుపెంపునం దనరు వీటి 

కొమ్మలకు సాటియై కోటకొమ్మలమరు. (521 


(7) ఇంద్రసేనము. (ఆం) 
పుడిసిటిలోన డొంకి కడుంబొల్పజి యమ్మున నింకి చల్లినన్‌ 
గదపలం గానవచ్చి వెసంగైకొని త్రచ్చిన రొల్లంజొచ్చి య 
జ్ఞదనిధి భంగపడ్డం గని స్రష్ట యపాయములేని వార్ధింగాం 
గడంగి యొనర్చె నోయన నగడ్త పొగడ్రల నొప్పు నప్పురిన్‌. (ఆం)522 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 1/73 


(7) కామందకము. (జ) 


అరుణుందు కిరణము(ల) సం 

చరణంబుల వాయ కెపుడు చరియించుగతిన్‌ 

జరజనులచేత నృపతియు 

నురుగతి జగమెల్ల నెజింగి యుండంగ వలయున్‌. (జు528 


(7) నీతిసారము. 


ఒనరంగం గమలంబు నుపహారసంధియు 

సంతానసంధియు సంగడంబుం, 
జాల నుపన్యాససంధియు న్నన 

. సంధియు యోగసంధికమును, 

బుష్పాంతరాదృష్ట పురుషనామకములు 

నాదిష్టకంబును నాత్మమిషయు, 
బంధురోసగ్రహసంధి పరిక్రియ 

సంధియు నుచ్చిన్నసంధికంబు, 


ననుపమ పరదూషణాంచిత స్కంధోప 

నేయసంధులనంగ నిశ్చితముగ 

షోడశప్రకార సునిశితసంధి వి 

ధానమెజుంగవలయు ధరణిపునకు. (524 


నానాశాస్తవిశారదుండు నయనానందాంగుడున్‌ సత్ముల 

న వ్రేష్టుండు నిస్పృహుండు పరచిత్తజ్జుండు వాక్ళుద్భుండున్‌ 
శ్రీనిత్యుండును లోకమాన్యుండును నిశ్చింతుండునై యుండినన్‌ 
వానిన్‌ మానుగ రాజదూత యని చెప్పన్‌ వచ్చు నుర్వీస్థలిన్‌. (?)525 


1/4 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


పతి కలిగి తానె పొలియును 

బతి నలిగించు (టనుం) దనకె భంగము వచ్చున్‌ 

బతిమతమె కాని భటునకుం 

బతితో నాగ్రహము చనదు బద్దెనరేంద్రా! ()526 


పతిచీరలట్టిచీరలు 

పతితొడవుం బోలు తొడవుం బతిగతి వేష 

స్థితియును 'సేవకులకుం దగ 

దతి ధనయుతులైన ననుంగులైనను సభలోన్‌. (527 


బలుకాపు వాకిళ్ళం బగలు రేయును నిడి 
కోటం బాళెముం దగుచోటంబెట్టి, 
కనుమట్లనెల్ల(?) కావలి నియమించి 
నడిమి చావడిందగు నరుల నునిచిం, 
నగరిచుట్టును జాలె నడిపించి క్రంతలం 
దిరుగుచు6 దగం దలవరుల నునిచి, 
దిన(7) ..4౦ బాళిముల్‌ దృష్టి వెట్టుచుం గేల 
దివియలు విడువక తిరుగంజేసి, 


దొరలు రాజులందు నరయుచు భటులందు 

భేద మొదవకుండ నాదరించి 

యుచితవృత్తిం గావకుండిన దుర్గంబు 

నేలం గలందడె భూమి నింద్రుండైన? (0) 528 


(7) పంచతంత్రము. (జ) 


అన్యదేశమెల్ల నాత్మదేశంబ కా 
తలచువాండు నెపుడు తలంకు లేక 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 1/5 


రమణ సేంత యెల్ల రాజ్యంబు సేతగాం 
దలంచువాండు ప్రియుండు ధరణిపునకు. (జు529 


చెలువుగ దుష్మరంపుంబని 'సేసియు. జేసితినాక, క్రూరతం 
బలుమజు వ్రేసినం గడవం బల్మిన నుల్లములోన నొండుగాం 
దలంపక, పల్కు చొప్పిదము తథ్యముగాం దగంబల్మి మోసలన్‌ 
బిలువక వచ్చియున్నతండు భృత్యుండు రాజున కెన్ని భంగులన్‌. (జు530 


బలుకొజడువోలె నెందకుం 

జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం 

డలవడం గొలుచును వానికి 

వలనొప్పంగ సిరులు దాన వచ్చి వసించున్‌. (జు531 


మానుగం బతి వనిచినం దన 

చే నది గాదనక వేగ సేకొని యనలం 

బైనం జొరవలయు నంబుధి 

యైనను నీందంగవలయు నర్ధిని భృత్యుల్‌. (జు532 


(7) పురాతనచరిత్రము (ఆం) 


చీటికి మాటికి వెలువడి 

హాటకమయ వప్రమెక్కి యహికన్యలు మి 

న్నేట విహరింతురనినను 

గోటపొడువుం బరిఖలోంతుం గొలందియె పొగదన్‌. (ఆం)5383 


(౧) రంగనాధశతకము (ఆం) 


కురులు తుంపెసలాడం గ్రుమ్ముడి యరవీడం 
గుచకుంభ యుగళంబు గునిసియాడం 


1/76 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


గటియుగంబు నటింపం గౌను కంపముంబెంప 
సరు లురంబున గల్లు చౌకళింపం 

గనుజంకె లొజపెక్కగగు రంగములు నిక్కం 
గర్జప(త్రము లాటగతులకెక్కం, 

గంకణంబులు [మయం గలనాద మెసపోయ 
రశనా కలాపంబు రట్టుసేయ, 


నటునిరీతి వీరభటుని చందంబునం 

గమ్మవిలుతు కీలుబొమ్మ కరణి 

నుపరిభాగకేలి నొప్పెం దాం గావేరి 

రంగవిభునిం గూడి రాజవదన. (ఆం౦)ి5834 


(7) “రామా! రాజచూడామణీ (ఆం) 


అజ్ఞాన ప్రబలాంధకార తరుణోద్యద్భాను తేజోనిధుల్‌ 

ప్రజ్ఞా పావనపుణ్యసద్దుణ పయః ప్రస్ఫీత భాగీరథుల్‌ 

విజ్ఞానోజ్జ్వల చంద్రికామృతకరుల్‌ వీక్షింపంగా నొప్పు బ్ర 

హ్మజ్ఞాను ల్భృవదీయ సేవకులు రామా! రాజచూడామణీ! (ఆం)535 


కంథాధారులు చర్మధారణపరుల్‌ కాపాలికుల్‌ దుష్కియా 

పాంథు ల్మిమ్ము భజింపనేరక వృథాపాషండులైనారు స 
ద్రంథార్థాప్రతిమానవాదనులు (?) సత్మావ్యప్రవీణుల్‌ మహా 
మాంధాళుల్‌ భవదీయ సేవకులు రామా! రాజచూడామణీ! (ఆం)536 


కనకంబుల్‌ వెదచల్లు వా రభయముం గైకొంచు మేలందు వా 
రనురాగంబునం గామినీమణులతో నానందముం బొందు వా 
రనుకూలించిన పుత్ర పౌత్రతతులన్‌ హర్షించు వారెల్ల ము 
న్మనసారన్‌ నినుంగొల్చినారు రఘురామా! రాజచూడామణీ! (ఆం) 537 


ప్రబంధరత్నావళి 1/77 


చంకం గొల్లండు మేంకపిల్లనిడి తచ్చాయాకృతుల్‌ నీటిలో 
శంకం గన్గాని నూతంబడ్డగతి శాస్త్రంబు ల్వితర్మించి హృ 
త్పంకేజంబున నిన్ను గానక మనస్తాపంబున న్నూఢులై 
మంకుల్‌ గొందజు గాథం దప్పుదురు రామా!రాజచూడామణీ!(ఆం)538 


తినదే చెట్టుల యాకు మేంక, గుహగొందిన్‌ పాము నిద్రింపదే, 
వనవాసంబునంబక్షులున్‌ మృగములున్‌ వర్తింపవే, నీటిలో 
మునుంగం జూడవె మత్స్యకచ్చపములున్‌, మోక్షార్భులై ముక్తికిన్‌ 
మనసే మూలము నీదు భక్తికిని రామా! రాజచూడామణి! (ఆం)589 


పరమార్ధజ్డుండు సర్వభూతచయమున్‌ (బబ్రహ్మస్వరూపంబుగాం, 
బరకాంతామణిందల్లిగా నహితునిన్‌ (బ్రాణోక్తబంధుండుగాం, 
బరికించున్‌ సమలోష్టకాంచనమతిన్‌ భావింపండాత్మన్‌ జరా 

మరణ క్లేశభయంబు నొంది రఘురామా! రాజచూడామణీ! (ఆం)540 


బుధధాత్రీజ వికాసముల్‌ గుణలతాభోగ ప్రియావాసముల్‌ 
మధురప్ర్తీ సుఖహాసముల్‌ పికవచో మాధుర్య విన్యాసముల్‌ 
విధురప్రాయ తుషార భాసములు విద్విడ్భాతి సంత్రాసముల్‌ 
మధుమాసంబులు నీ విలాసములు రామా! రాజచూడామణీ! (ఆం)541 


రణరంగంబున వజకాయమన సంరక్షించు సంసార దా 

రుణ బేతాళభయంబు పాణ నణంచున్‌ రోగాగ్ని సంతాపమున్‌ 
క్షణమాత్రంబునం బాయంజేయవె భవత్మల్యాణ నామావళుల్‌ 
మణిమంత్రౌషధసేవ పుణ్యులకు రామా! రాజచూడామణీ! (ఆం)542 


1/8 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


(గ్రంథనామము, కర్తనామము, తెలియరానివి. 
---0000---- 
అఖిల లోకానందుండగు చంద్రు డెందేనిం 
గలిగె నుజ్బ్వలఫేనకంబు మాడి 
నైరావతాది మహాకరు లెందేనిం 
బభవించె మకర శాబముల పగిదిం, 
గమనీయ సురతరు సముదయం బెందేని 
జనియించె శైవలచయము భంగి, 
భువనైకమాత మాధవుపత్ని యెందేనిం 
బొడమె మాణిక్యంపు బొమ్మ పోల్కి 


నాది మత్స్యకూర్మములు విహారలీలం 

దనరు నెందేనిం (బకృతిసత్వముల కరణి 

నట్టి యంభోధి యొప్పారు నద్భుతైక 

సార మహనీయ మహిమ కాధార మగుచు. (ఆం)543 


అతి మాధుర్యమనోజ్ఞ చూతఫల మాహారంబుగాం గల్టియున్‌ 

మతి గర్వింపక కోకిలంబు వలుకున్‌ మంజూక్తి, జంబాల దూ 

షిత నీహారముంగోలి భక మజచున్‌ జృంభించి యాకర్ణ (ను 

స్టితిం గాఠిన్యము దోంపంగా '“బెకబెక స్పీతాకులారావముల్‌. (జు5్‌4ఉ4 


అనిలోద్ధూత పరాగరేఖలు సముద్ధ్యచ్చంచలా లీలంగా, 

ఘనమత్తాలి గభీరగానరవముల్‌ గర్జావిభూతిం దన 

ర్చ, నమందంపు మరందబిందుతతి వర్షస్సూర్తి నొప్పారంగాం 
దనరెం గారుమొగిళ్ల, పెల్లున (ను) నుద్దండోత్పలవ్రాతముల్‌. (జు54ర5 


ప్రబంధరత్నావళి 1/9 


అమరనాయకు కొలువుకూటమున యందుం 

గరము విలసిల్లు వెలిపట్టుం దెరయపోలెం 

జెలువమై తూర్పుదిక్కునం దెలుపు దోంచెం 

'బ్రజలకెల్లను గన్నులపండువగుచు. (ఆ౦)546 


అమరు లమృతాబ్బి లోపలి యమృతరసము 

వెండిచేరులం బటికంపుంగుండంగట్టి 

చేందుకొనియెదరో నాంగ శీతరోచి 

మెల్లమెల్లన రుచులతో మిన్ను వ్రాతె.* (ఆ౦)547 


అరయక మున్ను పుష్పవతియైన లతాసతిముట్టి యంబుజా 
కరముల నీళ్లులాడి మజింగ్రమ్మణ ముట్టెదమొక్కొ యన్వెజం 

బొరిం బురవీథులం దెరలంబోవక మెల్లనం బోవునట్టివై 

పరిమళ శైత్యమాంద్య సులభంబుగం బల్మజు వీచుం దెమ్మెరల్‌. (ఆం)548 


ఆనందాతశ్రుల నగ్నినిల్బ్చె నొకొ నా నల్లాడు దృగ్గీధితుల్‌ 

మానం బుష్పమధుప్రసంగము కడున్‌ మత్తిల్లైనాం గ్రుమ్ముడుల్‌ 
జానై క్రాలంగ మంథరస్థితి నిజేచ్చన్‌ షోడశావస్టలున్‌ 

బూనం బొందంగం దద్దయొప్పి రరుణాంభోజాక్షు లున్మత్తలై. (ఆం)549 


ఆరయ జీవనంబమృత, మల్లుండు దేవర, సొమ్ములన్నియున్‌ 
సారపురత్నముల్‌, కొడుకు చంద్రుండు, కూంతురు లక్ష్మి, యాలు భా 
గీరథి, తా సముద్రుండని కీర్తన సేయుదు రెల్లవారు నా 
క్షీరపయోధి, నన్యులకుంజెల్లునె యిట్లు సమస్తభాగ్యముల్‌. (ఆం)550 





1. మెజుంగు మెటుతోన యల్లన మిన్నువ్రాతె. (పాఠాం) 
చూ. పారిజాతాపహరణము (2-40) 


180 


ప్రబంధరత్నావళి 


ఆ రాజాస్యలు గాంచి రయ్యెడ సముద్యల్లోల కల్లోల సం 
చారోద్దూత నవీనఫేన దరహాసస్ఫారమున్‌ నిర్దరా 

హార శ్రీకరవారిపూరము ఖగవ్యాపార విస్తారమున్‌ 

బారావార గభీర మున్నత మహాపారంబుం గాసారమున్‌. (ఆం)551 


ఇరవున గోపురాగ్రముల నెత్తిన కేతనవాత పూరణో 

త్మరము వియన్నదీజలము (గగ్రాయుచు వాతహతిం దదంబు శీ 
కరములం జల్లుటన్‌ జలదకాలముగాం గొనియాడు నెప్పుడున్‌ 
బురిని నెముల్‌ ప్రమోదగతి భూరిహిరణ్మ్యయ హర్యవేదులన్‌. (ఆం) 552 


ఈంకలు నల్లనైనవని యెంచి విశాల రసాలశాఖ యు 
త్సేకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్‌ 

గోకిల రీతినుందు ననుకొన్నను నంటివి కాక పాపపుం 

గాకమ! నీకు నమ్మధురగానము గల్గునే యెన్ని వల్శినన్‌! (జు55383 


ఉదయరాగ మించించుక యుజ్జగించి 

నిండుచంద్రుండు కన్నులపండువయ్యె 

ధావనానంతర స్నిగ్ధ దాక్షిణాత్య 

రాజశుద్ధాంత దంతవజముల కాంతి. 1 (ఆం)554 


ఏచి తలిర్చి గొప్పలగు నెజ్జనిపూవులతోడి బూరుగున్‌ 
రాచిలు కర్థింజేరి మధురంపు ఫలంబుల నాస సేసినన్‌ 
జూచి నిరాశయై చనిన చొప్పుగు నల్పుల నాశ్రయించినన్‌ 
(జు 555 





1. చూ. భీమఖండము (2-43) 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 181 


కడలుంబేతు లార్చుచు ఫేనఘనత రాట్ట 

హాస రుచితోం (బబ్రవాళజటాలివిచ్చి 

యౌర్వశిఖి ఫాలలోచన మనంగ సింధు 

వమరుం దాండవ మాడెడు హరునిం బోలి. (0556 


కదళికా కాండయుగ్మము మీంద నెట్టాకో 
నిద్దంపుంబులినంబు నెలవుకొనియె, 
జలజాకరంబులో మొలచి యే గతి నొక్కొ 
తోంతెంచె మవ్వంపు ధూమరేఖ? 
బయలుపై నే మాడ్మింబదిలమైనది యొక్కొ 
కొమరారు నవహేమ కుంభయుగలళి? 
మొలకచందురుమీంద నిలిచి యే క్రియనొక్కొ 
బలసి క్రాలెడు నోలి నలంతియిరులు? 


జగతి నరు దనందొడలును జఘనతలము 

నాభియును నారు నడుముంజన్గవయు నుదురు 

నలకములయొప్పు వర్ణింప నలవియగునె 

రాజబీంబాస్య చెలువంబు రాజతనయ! (ఆం౦ి557 


కనియెన్‌ దుర్గమ సానురింఖణ తురంగగ్రావణా నూరువున్‌ 
దిననాథద్యుతి పుంజభంజనల సద్దీప్తచ్చటాచారువున్‌ 
కనదభ్రంకషతుంగశ్చంగ విహరద్దాయన్మరుద్భీరువున్‌ 

దనుజారిస్థితి భద్రదారువును దద్వందారువున్‌ (?) మేరువన్‌. *(ఆం)558 





1. ప్రథమముద్రణమున నీ తుది రెండుపంక్తులందు చుక్కులున్నవి. 
2. ఎల్జ్టనరచన (హరివంశము?) 


182 ప్రబంధరత్నావళి 


మహాస్రగ్ధర. కని రుగ్రగ్రాహనక్రగ్రహణ ఘుమఘుమాకార కల్లోల డోలాం 
చన బద్ద్ధాందోళకేలీ సరభసఫణభృచ్చారుజూటాగ్ర జాగ్ర 
ద్ద రత్నోదంచదత్యుత్మటకుటిల మయూఖచ్చటాటోప మిథ్యా 
జనితౌర్వారంభ శుంభత్సలిల నివహ నిస్తంద్రు రత్తాకరేంద్రున్‌. (ఆం౦ి559 


గీ. కన్నుంగవం గాటుకయు బోటికచ్చడంబు 
భూతి రుద్రాక్షమాల త్రిపుండ్రకములు 
ధవళదంతవాటికాన్థాపుటములు 
నంగవికృతియు సజ్ఞాతిభృంగిరిటికి. (ఆం)560 


చ కమలిని యించుకేని యెసంగం గనుమూయదు లోన నవ్వెడిం 
గుముదిని రాగపల్లవిత కోమలశీతలధాముం డంబరాం 
తముం గబళింపం జొచ్చెనని తాను నవాంగనవోలె సిగ్గునన్‌ 
శమితము సేసె నల్లన నిశాసతి ప్రొద్దను గేహదీపమున్‌. (ఆం)561 


చ. కలంగిన పూంతయున్‌ నుదుటికస్తురినంటిన కుంతలంబులున్‌ 
బలసినయూర్పులున్‌ గలిగి పాన్పుం గరంబున నూంది మూపు నం 
దలక భరంబు పూని గనయం బొకచే నమరన్‌ రతాంత వే 
ళల శయనంబు దిగ్గసతులన్‌ వనజాక్షుండుం పొందె వెండియున్‌ (ఆం)562 


కలకంఠ మదకీర కలకల ధ్వనులతో 
బెడంగుగా నెలవీరు విడిసె మరుండు, 

మరుధనుర్జావల్లి మొరపంబుగతి లతా 
మంటపంబుల నించె మధురరవము, 


లబ్‌ 





1. నాచన సోముని ఉత్తరహరివంశము పోల్మి 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 183 


మధుపరవోల్లసన్మంజరీమకరంద 
సురభిగంధంబులు నెరసె దిశల, 
దిశలెల్లందానయైై తిరిగె బంధు శ్రేణి 


కంపింప దక్షిణగంధవహుండు, 


వనములెల్లను [గ్రొత్తజవ్వనముందాల్బ 
దళితహేమంత గర్వమై వెలసె నెండ 
సతుల హిందోళగానంబు లతిశయిల్లైె 


రాగకరమైన నవ వసంతాగమమున. (ఆం)563 


కాంత! నీ మోముంబోలమిం గందె నిందుం 

డీసువాందని కినియకు మింక” ననుచు 

(బ్రార్ధ్థనము 'సేయుచున్‌ (మొక్కునట్టి యుడుగ 

ణంబొకో నాంగ సతిపాద నఖము లమరు. (ఆం)564 


కుసుమశరాళి బాసటము గొల్పిన కైవడిం దమ్మి టేకులం 

గసివిసి సేసి క్రాలు తెలిగన్నులం గజ్జల మిడ్డ బ్రహ్మన 

ల్వెసంగంగ గండుమీల సృజియించుతటిన్‌ బుజులేఖ కొత్తయ 
భ్యసనపు నీలినూ ల్మడంచినట్లు మృగాక్షికి నొప్పు నెంతయున్‌ (ఆం౦)565 


కొండంత హేమకోదండంబు విలసద 
హీనగుణంబున నెక్కు వెట్టి, 

హరినీలమణి కాంతియగు నమ్ము శరధిపొం 
దెడలించి వలచేత నేర్చిపట్టి, 

స్వరముల సకిలించు వారువంబుల గుణా 
ధార భూతంబగు తేరయూన్సి, 


184 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 


నలుదిక్కులును జూడు లొలయంగ సకలంబుం 
గను వాని సారథిగా నొనర్చి, 


కడంగి రథచక్రములు తన కన్నులట్ల 

యేమజక యేంగంద్రిపురంబులేర్చి సకల 

లోకములు నెమ్మిం (బోచు పినాకపాణి 

మనలం గరుణా విధేయుందై మనుచుంగాత! (ఆ౦)566 


క్షయకాలంబున సీధుసాగర రసాస్వాదాతిరేకంబునన్‌ 
నయనాబ్దంబులు ఘూర్ణితంబులుగ సంధ్యాకాళరాత్రీ కర 
ద్వయ తాళానుగతిం బ్రమోదమున మత్త్లీ మహానృత్యముల్‌ 
ప్రియమొప్పారంగంజేయు ఖెరవుండు గల్పించున్‌ మహైశ్చర్యముల్‌ (ఆం)567 
గండపాళికలును గన్నులుం దెలుపెక్కెం 
దోరంబులయ్యెం బెందొడలు నడుము, 
గతియును దీపనస్థితియు మాంద్యముం దాల్చెం 
బృథులత మించె నాభియును విజుందుం, 
జను ముక్కులును నారుంజాల నీలిమ నొప్పె 
సన్నంబులయ్యె వాచవులుం దనువుం, 
గోర్కులు నూర్పులుంగొనలు సాగంగం జొచ్చెం 
దలసూపె నిదురయు నలసత యును, 


సిగ్గు వదలెంబుట్టెంజిట్టుము లుప్పొంగె 

వింతకాంతి యోకిలింత లదరె 

నర్మవంశతిలకమైన కుశధ్వజు 

నువిదకపుడు గర్భమొదవుటయును. (ఆం)568 





1. చూ. కాశీఖండము (5-88) 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 185 


గజ్జపరిద్రొక్కెంజూ పె భాగదవిధంబు 

గీతమున కాడెం జేసె సంకీర్తనంబు 

పాడె సూళాదిగీత ప్రబంధవితతి 

భృంగి పంచాంగకంబైన 'పేరణమున. (ఆం)569 


గొజ్జంగివిరులపై6 గుప్పించుం గుప్పించి 
కన్నె గేదంగులపై గంతు గొనును, 
వకుళగుచ్చములపై వర్తించు వర్తించి 
పున్నాగతతుల పైం బూన్ని నెజపు, 
గురువెందపొదలపై6 [గ్రుమ్మజుం [గ్రుమ్మథి 
విరవాదిలతల పై విశమించు, 
మల్లికావలులపై మసలాడు మసలాడి 
సురపొన్నతరులపైం బొరలు వెట్టు, 


ననుదినము నిట్లు పుష్పవాసనలం దేలి 

యంగజా భంగరతులందు ననంగి పెనంగి 

యలసిపడియున్న జనముల యలంత మాన్ను 

మలసి యప్పురిం బ్రాభాతమారుతంబు. (జ)ు5/70 


(గ్రహయుక్తంబయి ఫేనతారకలచేం గన్పట్టి మందాకినీ 

సహితంబై ధ్రువలక్ష్మిచే నమరుచున్‌ సర్వాతిరిక్తంబునై 
బహుభూతంబులం దాన లోంగొనుచు శబ్దన్థానమై యద్భుతా 
వహమై విష్ణుపదత్వమేర్చడంగ నవ్వారాశి యొప్పుం దగన్‌. (ఆం) 571 


చందనం బలందిన సౌభాగ్యలీల మైం 
బూసినకస్తూరి పూంతతోడ, 


186 


ఆ.వె. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


వికలియై విరిసిన నఖరేఖ వ్రణముతో 
వీంగాడుకుచముల వేంగుతోడం, 

జంబించి విడిచిన వింబాధరంబుతో 
మూలవదలు పుష్పమాలతోడ, 

నన్నువనడుము దా నసియాడుచుండంగ 
వదలిన గనయంబు నదిమికొనుచుం 


దొడలు నడుగులుం దడంబడం ద్రొక్మికొనుచును 

దలుపుదెజచి యొక్కతయు లతాంగి 

సురతసుఖములెల్ల సుభగున కొప్పించి 

మారుతార్ధి యగుచు మగుడి వెడలె. (ఆం౦)572 


చుక్కల నెయ్యపుం దగవు సూచిన యామిని కూర్మి సూచినన్‌ 

జక్కన నాథు దీనతకుం జాలక మున్మడు నస్తమించె న 

మృక్మ! శిలావిశేషముగదా! శశియశ్మము నీలరోచి గా 

దొక్కొకలంక నొల్లనని యోర్చిం దదీయ వియోగదుఃఖమున్‌?(జ)5'73 


తనరి రాగిల్లి ముక్తుందై తరతరంబ 

నిర్మలత్వంబుం బొందుచు నీరజారి 

పరమయోగియుం బోలె సత్పథమునందు 

నడవంగాంజొచ్చిం గువలయానంద మెసంగ. (ఆం)574 


తమకు ముందటజ నింకం దలవంపు లౌనని 
నాతి చన్ముక్కులు నల్లనయ్యెం, 

దన యౌవనాకథ్థ మింతటందీజఖునో యని 
పల్లవాధర మోము తెల్లవాటిం, 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 187 


దనయులు లేరని తరుణి రోసినమాడ్న్మి 
నింతికెంతయు నోకి లింత లొదవెం, 

దన వంశమెల్ల వర్ధనమొందు తెజింగునం 
బొలంతి నెన్నడదుమంతంబొదలందొడంగె, 


నడపు జదనయ్యె వెడనిద్ర దొడంకంజొచ్చి 

దప్పి మోమునంజాలంగ నుప్పతిల్లై 

జెలువ యొప్పారె నా గర్భచిహ్నలందుం 

బేద పెన్నిధిం గాంచిన ప్రియము దోంప. (ఆ౦)57/75 


తస్మర శత్రుభూధవ సర్ప వృశ్చిక 
శార్జూల భల్లుక సలిల పవన 
వహ్ని నవగ్రహ వారణ విషరోగ 
దివిజాంతకాసుర వరమహాఘ 
శాకినీ బ్రహ్మరాక్షస భూత బేతాళ 
కూశ్మాండధారిణి కూరశస్త 
దారిద్ర్య దుర్భిక్ష దారుణ దుస్స్ప్వవ్న 
దుశ్ళ్శకునోత్సాత దుష్టమృత్యు 


ఘోరసంసార భవ భయాపార దుఃఖ 

సమితి నిర్జించి రక్షింపం జాలు నీదు 

భవ్య పంచాక్షరీమంత్ర పఠనశక్తి 

భానుశతకోటిసంకాశ! పాణికేశ! (ఆం౦)576 


తిమిరభూతముసోంకు దెలియ జగత్రయీ 
లలన దాల్చిన రక్తతిలక మనంగ, 


188 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


సఖ్యంబునకు నిశాశబరి యిచ్చినం టబ్రాచి 
పాటించు గురివెంద బంతి యనంగం, 
దోయధి వెదగ్రుంకందోంచు పురందర 
కుంఖినీ సింధూర కుంభ మనంగం, 
గులిశాయుధుని పెద్దకొలువునం జెన్నాంద 
దీపించు మాణిక్య దీప మనంగం, 


గుముదినీ రాగ రససిద్భగుటిక యనంగం 

గాము జనరంజనౌషధి కబళ మనంగం 

బొడుపుంగెంపున వింబంబు పొలుపు మిగులం 

జంద్రుం డుదయించెం గాంతి నిస్తంద్రుందడగుచు. (ఆం)577 


తుహిన ధాత్రీధరోత్తుంగ గాత్రస్ఫూర్తిం 
బరిపూర్ణచంద్రికా ప్రభలు మాయం, 
గరినబంధుర తర స్మంధఘంటాధ్వని 
నదిరి దిశావలి యెదురు మయం, 
బవిచండనిష్టుర పటుపాదఖుర హతిం 
బజిపజియై మహీభాగ మగల 
వరభోగ భోగీంద్ర వాల వాతోద్ధతిం 
జెదరి ధారాధర శ్రేణు లవియ, 


వర్ణితాయత శృంగతీవ్రక్షత్రములం 

బెల్లుకొని పద్మజాండంబు బెల్లు లొలయం 

జండగతి వచ్చు కైలాసశైల మనంగ 

నెసంగు పడివాగెతో వృషభేంద్రుండమరె. (ఆ౦ి578 


ఆ.వె. 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 189 


ద్విగుణసరోజమయ్యె సుదతీజన చారుముఖవ్రజంబుచేం 

'ద్రిగుణిత మీనమయ్యె యువతీజన లోచనపంక్తిచేం జతు 
ప్ప్రగుణిత కోకమయ్యె రుచిరప్రమదాననరాజిచే నదం 

బగణిత షట్ప్పదప్రకరమయ్యె సతీకుటిలాలకాలిచేన్‌. (ఆం)579 


నెజఖంకులయందుం గగిక్కిజిసి నిండిన పొంపిరి నిక్కుపట్లు ద 
గ్గణుటయు నూరడించి తమకంబున నెవ్వరికన్న వేడ్మం ద 

త్తణ వెస మీచి పట్టుకొను తౌలము లొండొరుం జుట్టుముట్టి త 
మ్మెజుంగని సంగమక్రియ మహీతలనాథుండు రాజపుత్రియున్‌. (ఆం)580 


పదియుం బదియు నింకం బదియేను బదియేను 

నిరువదేను నూటయిరువదేను 

నూజు నూజు నూబు నున్నూజు నన్నూజు 

తలలవాండు నిన్ను ధన్యుం జేయు. (జ)581 


పరమవివేకసాగరుండు పంకజసంభవసంభవుండు ధూ 

మరహిత వహ్షితుల్యుం డసమానతపాోనిధి విష్ణుభక్తి త 

త్పరుం దఘదూరుం డాద్యుండు కృపారసచిత్తుండు దివ్యబోధ సు 
స్థిరుండగు నవ్వసిష్టుం డరుదెంచె దిలీపన్ఫపాలు పాలికిన్‌. (ఆం)582 


పలుకులయాస వాయపునెపంబిడి పల్కు సఖీజనంబుతోం 
బలికినమాత్రం జూడ్ములకు బ్రాంతిగ వెన్నెలం బుక్కిలించి న 
ట్లలువుల వెళ్ళు గాంత దశనాంశువిభాతికి వజదాడిమీ 
ఫలనవబీజమౌక్తిక విభాతికి రాజనుమాట పూజయే? _ (ఆం)583 


పలుకుల వెడలజ్జ్ఞ వెలితి సేయుచు నాయ్యం 
బలికించి చూడ్మికిం బట్టు కాలిపి, 


100 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


చెంతకునెజయని చెయ్వులం బుయిలోట 
సడలించి వేడ్మలం గదకుం దెచ్చి, 

నెపమునంజోయి పొణ్మడుకంపములు మాన్ని 
డాసి వంచించి పొందాస పజచి, 

యుపగూహనములకు నాజపిచ్చి పురికొల్పి 
చుంబనంబులం జవి చూపి రేచి, 


మూరి బోయిన మవ్వంపుం గూరి మెసంగం 

గాయ్వు దనకంటెం జెయ్వుల గదడవంగఅప 

బాల నవసంగమంబున నోలలార్చె 

రాజనందనుం డా రతిరాజు పోల. (ఆం)584 


పసిండిక్రామ్మొగులులోం బ్రభవించి యచలిత 
శ్రీ మించు చంచలరేఖయైన, 
వరసుధారస సరోవరములో జనియించి 
యనిశంబు నలరెడు వనజమైన 
నిక్షురసాబ్ధిలో నెలసి మార్దవమున 
నతిశయిల్లు ప్రవాళ లతికయైనం 
బరిపూర్ణదంద్రభింబంబను కరసాన 
నొరసిన నురువాండి శరములైన, 


బోల్చ నొకకొంత పొసంగినం బొసంగుంగాక 
ముదిత నెమ్మేనిమెజుంగును మోముచెలువు 
నధరమును గటాక్షముల సోయగమునందు 
దొరయు నన నెందు నొండువస్తువులు గలవె? (ఆం)585 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 101 


పాటించు నెయ్యది బహుళనిర్మల ధర్మ 
గంభీరమగు మూర్తి గౌరవంబుం, 
గావించు నెయ్యది కాంతిమై దిశలకు 
వాడని చంద్రికా వైభవంబు, 
గర్జించు నెయ్యది ఖణిలుఖణిల్లున 
ఘోరదైతేయుల గుండె లదల, 
మెచ్చించు నెయ్యది మీనకేతనవైరి 
వాహ్యాళికావల్లు వల్గనముల, 


నది రయంబున నవ్విభు నగ్రవీథి 

నిర్భరారూఢి నొప్పం బ్రాదుర్భవించెం 

బృథుల పదపాత నిర్దాత భీత పన్న 

గేశ్వరంబైన శ్రీవృషభేశ్వరంబు. (ఆం)586 


పీడన తాడన గ్రహణభేదముల్‌ బహుబంధ బంధన 

(క్రీడల హాస్యలీలం గిలకించిత ముఖ్యవిలాసలక్ష్మికిన్‌ 

జాడలు దీయునేర్పుల రసంబుల భావములం (బ్రగల్ఫుండై 
ప్రోడలంబొంది శ్రీవిభుండపూర్వసుఖంబులంజొక్కంజేయుచున్‌. (ఆం) 587 


పీనసరోగి నిన్నుం దిలపిష్ట సమానము చేసినంతనే 
వాని వివేకహీనతకు వందురనేల కురంగనాభమా! 
మానవతీ కపోలకుచమండల మండిత చిత్రపత్రికా 
నూన వితానవాసనల నుండుట లోకము నిన్నెణుంగదే! (జు5్‌88 


పుర వన దౌత్య పానములు భూధరనాయక విప్రలంభముల్‌ 
శరధియుం బెండ్లి యుద్ధము విచారము యానము పుత్రసంభవం 


102 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


బిరవుగం జంద్రసూర్యు లుదయించుటయున్‌ జలకేళలియున్‌ బుతుల్‌, 
సురతముం జెప్పంగావలయు సాంపుగ సత్భతులందు నేర్పునన్‌ (ఆం౦ి589 


(పేమముతోం జకోరశిశుబ్బందము ముక్కుల కెక్కకుండ జ్యో 
త్మ్నామృతధార వంచుటకునై యుడురాట్మలశీముఖంబునన్‌ 
యామవతీవిలాసవతి యడ్డమువెట్టిన హస్తమో యనం 

గా మెజసెన్‌ బరిస్స్ఫురిత కజ్జ్ఞలదీధితి చిహ్నమయ్యెడన్‌. _ (జు590 


బదడబానలంబను ఫాలేక్షణముచేత 
నక్రాది ఫణిభూషణములచేతం, 
బవడంబులనియెడు బహుజటావలిచేత 
నాతత ఫేనవిభూతిచేతం 
బ్రకటబుద్భుదచచయస్ఫటిక దానంబుచే 
శుక్తిఖండార్ధెందు శోభచేత, 
భాసుర భంగ కపాలమాలికలచేం 
గమనీయ మాధుర్య కలనచేతం, 


దుహినకుధర సుతావాస మహిమచేతం 

దనదు గంగాధరత్వంబు తథ్యమనంగ 

శౌరి కే ప్రొద్దు సంతోషకారి యగుచు 

నొప్పు నొప్పులకుప్పు నా నప్పయోధి. (ఆ౦ి591 


బాలముఖేందుబింబరుచి పద్మనిభానన యాన లీల నీ 

లాలక చన్నుదోయి రుచిరాంగి మనోజ్ఞవిలాసహాసముల్‌ 
లోలకురంగలోచన విలోకనసంపద నెట్టువోల్చినన్‌ 

బోలినం బోలు నారతముం బోలంగ నీ త్రయి నొండు గల్లునే?(ఆం)592 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 103 


బేటంబై ధృతి పల్లటిల్లందొడంగెన్‌ బ్రేమంబువట్రిల్లె నా 

రాటం బుజ్జ్ఞనమయ్యె లజ్జ యెసంగెన్‌ రాగంబు వాటిల్లెం బు 
య్లోటంబుత్మటమయ్యెం గంపములపై నుపష్పొంగెం బ్రస్వేద మ 
జ్జోటిం జెప్పంగ విన్నమాత్రం బతికిన్‌ సూనాస్రుబేటంబునన్‌. (ఆం) 593 


భసితంబు వేదోక్తపద నిరూఢంబగు 
భసితంబు మునిజన (ప్రాణపదము, 
భసితంబు సర్వేశుభక్తి కాధారంబు 
భసితంబు సకలశుభప్రదంబు, 
భసితంబు దుర్మేఘ పటలానిలంబగు 
భసితంబు లోకైకపావనంబు, 
భసితంబు భవరోగ భంజనాషధమగు 
భసితంబు ప్రత్యక్ష భర్గమూర్తి, 


భసిత మనవరతా శేషభయహరంబు 

భసిత మసమసుజ్ఞాన వైభవకరంబు 

భసిత మాభరణము యోగివిసరమునకు 

భపిత మహిమ వర్ణింపంగ బ్రహ్మతరమె? (ఆంి594 


మొగమును మొగమును ముచ్చట లాడంగ 
నగవును నగవును నవ్వియాడ, 

మోవియు మోవియు ముద్దులు గురియంగం 
జూపును జూపును దీపులాడ, 

నొడలును నొడలును నొక్కటియై యుండం 
బులకలు పులకలుం గలయంబడగం 


104 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


దొడలును దొడలును దొదరి పెనంగంగ 
నడుగులు నడుగులు నదిమి కొనంగ 


వరుసం దలయంపింజేతులు సరసమాడ, 

నితరకరములు పైనొప్ప రతుల యెడల 

సరస శయనించి పరిరంభసంభ్రమముల 

వవేతలును దాను సుఖియించె విశ్వవిభుండు. (ఆం)595 


రాజకదంబ విరాజితంబగుం గాని 
కంటక పార్థివోత్మరము గాదు, 
పద్మాలయాతిశోభన మనం జనుం గాని 
కుముదోదయాతి సంకులము గాదు, 
స్నిర్ధసువర్డ ప్రసిద్ధాత్మమగుం గాని 
పరచిత్ర వర్ణసంకరము గాదు, 
పరమౌషధి ప్రభాభాసురంబగుంగాని 
దుసృణద్యోత విద్రుతము గాదు, 


వరకులంబును సత్సరోవరకులంబు 

చెలువమగు హర్య్యకులము సుక్షేత్రకులము 

పోల నిన్నింటితో దానిం బోలియున్నం 

బ్రస్తుతంబగు నోషధి ప్రస్థపురము. * (ఆం)596 


రాజితతేజుం డైన దినరాజు తిరోహితుండైన పిమ్మటన్‌ 
రాజుదయాద్రిపీఠము తిరంబుగ నెక్కెడు సందుకట్టునన్‌ 





1. నన్నిచోడని కుమారసంభవములోనిది. (7-12) 


లబ్‌ 


ఆ.వె. 


ప్రబంధరత్నావళి 1039 


(భ్రాజిత సత్పథంబులకు బాధయొనర్చుచు జారచోర సం 
పూజితమై తమంబు గడుంబొంగె నధర్మముతోటి జోటియై. (ఆం)597 


లేమికి లేంత కౌను, ప్రతి లేమి కుదాహరణంబు రూపు, మా 
ర్లేమికి మచ్చుచూడ్ములగు లేమివిలాసము వల్లిచిత్రముం 

దామర టేకులుంగలకతంబునం బోల్చ్బందలంచి లోకులా 
నామములెన్నవాతెజఖవ నాలుక యాడునె మై వడంకదే. (ఆం) 598 


లోకమువిరహులకును శశి 

భీకరుం డగుటరుదె? సురలు పీంకుకతినంగా? 

నాకాశపిండమై తిరి 

గే కుటిలాత్స్మునకు నేడ కృప మదిం దలంపన్‌. (జు599 


విటసేనపై దండువెడలిన వలజేని 
గొల్లైనపై హేమ కుంభ మనంగం 
గాముక ధృతివల్లికలు ద్రుంప నెత్తిన 
శంబరాంతకుచేతి చక్ర మనంగ 
మరుండు పాంథశ్రేణి మానాటవులు గాల్పం 
గూర్చిన నిప్పుల కుప్ప యనంగ, 
విరహిమృగంబుల వేంటాడ మదనుండు 
దెచ్చిన మోహన దీపమనంగ, 


వీంకునునుపు గలిగి వృత్తమై యరుణమై 

కాంతితోం జకోరగణము లుబ్బం 

బొడుపుంగొండ చక్కింబొడిచె రాకాచంద్ర 

మండలంబు గగనమందనంబు. (ఆం)600 


106 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


విరహులకెల్ల సంధ్యపతి వేడుక జోతము సెప్పవచ్చుచో 
నితరముతోడ నక్షతలు నించి తగన్‌ గరపంకజంబునన్‌ 
మురియుచుం బట్టునా మెజబుంగుముత్తెపుంజిప్పన నొప్పెం జూడికిన్‌ 
శరనిధిపుత్రునిన్‌ విదియచంద్రునిం గంటిరె పశ్చిమంబునన్‌. (ఆం)6౦1 


విషమాస్తునకు వెజ విండులు గలవెట్టు 
పొలంతుక నెలవంక బొమలు గాక, 
యంగజునకు వేజ యమ్ములు గలవెట్టు 
తనుమధ్యలోల నేత్రములె కాక, 
శంబరారికి వేణి చక్రంబు గలదెట్టు 
బింబోష్టి పృథుజఘనంబ కాక, 
చిత్తజునకు వేఅ చిగురెల్లి గలదెట్టు 
ధవళాక్షి యధర పల్లవమ కాక, 


కాయజునకు వేజ కవదొనల్‌ గలవెట్టు 

తోయజాస్య పిన్న తొడల కాక 

భావజునకు వేజ పాశంబు గలదెట్టు 

తరుణి కేల కాక ధరణినాథ! (ఆం)6౦2 


వెన్నెలపులుంగుల వెన్నెలపులగంబు 
చెజకుసింగిణికాని చెలిమికాండు, 
వేయికన్నులవాని వీటిపొత్తులమేంత 
జోడువాయనివారి చొక్కుమందు, 
కలువచుట్టంబు చుక్కల కెల్ల మను(?) భాతి 
వేదుకకాండ్రచే వెన్నుతజటు, 
మబ్బుమూంకలకెల్ల నబ్బూచి పెనువేల్పు 
తలపూవు రేకొమ్మ వలపులాండు, 


ప్రబంధరత్నావళి 107 


కలిమిముద్దియ సైదోడు కడలిపట్టి 
జక్కవలమిత్తి తామరచల్లంజంపు 
దొంగలకు గొంగ యల ప్రొద్దుసంగడీండు 


పొడిచెం బున్నమ రేజేండు పొడుపుం గొండ. (ఆం)603 


వెలయుకళాధ్యుండైనశళి వేడుకంబేయురతోత్సవంబునన్‌, 

లలితరుచి స్ఫురద్దగనలక్ష్మి మనోహర హారమౌక్తికం 

బుల క్రియ నున్న తారకలు పూర్వసురాధిపు భాగ్యచిహ్నముల్‌ 
తొలంగినమాడ్మి దృష్టిపథ దూరములయ్యెం గ్రమక్రమంబునన్‌. (జు604 


వెలవెలంబాటె దీపములు వెన్నెల వెల్లువ డొంకంబాటె ను 
తలములజోకలెల్ల దిగంబాటె రథాంగములించు వేడ్మలన్‌ 

గలగొనం బాజెం దుమ్మెదలు కంజవనంబులు చేరంబాటిం దా 
రలరుచి మాంగువాజి సురరాజదిగంతము తెల్లవాజంగన్‌. (ఆం) 605 


వెలవెలంబాటి దూర్చు నన విల్లు మనోభవుందెక్కు డించెందా 
రలపాొది వివ్వంజొచ్చె ననుర్తకిం జెలంగె రథాంగదంపతుల్‌ 
జలజము లుల్లసిల్లై విలసద్గతి వీచెం బ్రభాతవాయువుల్‌ 

కలకల పల్మెం బక్షులు వికాసము కల్వలం బాసె నయ్యెడన్‌. (జ) 606 


సరి నుప్పొాంగుచు వాహిను ల్బెరయంగాం జక్రచ్చటాకుంత ఖీ 
కరమై పోటును బాటునుం గలిగి సంగ్రామంబునుం బోలె నె 
వ్వరికిం జొచ్చి మెలంగరాక ఘనసత్త ప్రాఢి శోభిల్లుచున్‌ 
ధరణీభృన్నికరంబు రాయ నమరెం దత్తత్పదేశంబులన్‌. (ఆం)6౦7 





చల్లంజంపులు జోగిజంగమంబులు. చూ. హరవిలాసము. 


108 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


సురలోనం దన రూపుం జూచి యెప్పుడు పొత్తు 
నకు వచ్చితే యని నవ్వువారు, 
అన్నినటైన నిట్లాడుమా నీ వని 
నీడకుంగజపుచు నాడువారుం, 
జిలుకపలుకు విని యెలుంగు సూపంగ నేల 
వలతేని రమ్మని పిలుచువారు, 
ముఖసౌరభమునకు మొరయుతుమ్మెద ('మైంత 
వించుం దోడన దాళగించువారు, 


జాడ మునుకొని వెడమాట లాడువారుం 

జేయి తాళంబులొందురు వ్రేయువారు 

నైరి కాదంబరీపానహర్నమున మ 

నంబు లలరంగ ముదితేందువింబముఖులు (ఆం)60౦8 


హారిమందసమీరవిహారలీల 

వెలయుపుపష్పొళ్లలో నలినికర మదరం 

బొలుచుకెందమ్మికొలంకులు పుష్ప సాయ 

క ప్రతాపానలంబుల గనులనంగ. (ఆం) 609 


అనుబంధము - 1 


శ్రీకర నవపుండరీక సంపదలకుం 

గవయైన నేత్రయుగ్మంబుతోడ, 
శంఖశార్‌బ్బస్సురచ్చక్రగదా శోఖి 

తములైన హస్తపద్మములతోడ, 
నూర్జితమకుట కేయూరకౌస్తుభ చారు 

రమణీయమణిభూషణములతోడం, 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 100 


బదియాజు వన్నెల పసమించుతళుకుల 
వలనైన పసిండి దువ్వలువతోడ, 


నిరతమును గూర్శి మీటి పేరురమునందుం 

గాంపురంబున్న దుగ్గా్టి కన్యతోడ 

శ్రీజగన్నాథుండెలమి నాఖశిత నిధాన 

మర్ధింగల నాకుం బ్రత్యక్షమైనంజూచి. క్షే 


నీలాచలాగ్ర సన్నిహిత నిత్యనివాస! 
వాసవార్చిత దివ్యవస్తునిరత! 
రతగోపకన్యకా చతురతా తత్పర! 
పరతత్సవాసనాప్రకటసార! 
సారసోద్భవనుత! శయనపారావార! 
వారణోద్ధర దయావరవిశేష! 
శేషాహితల్ప! సుస్థిరసచ్చిదానంద! 
నందవ్రజ స్ఫుటోన్నతవిహార! 


హారకేయూర మకుటమంజీర విసర! 

సరసభూషణ భూషితస్సారరుచిర! 

చిరదయాలోల! రక్షణ స్నేహవిజయ! 

జయ జగన్నాథ! దేవతాసార్వభౌమ! 2 


అనుచు వినుతించు నాదు నెమ్మనము 'సెలంగ 

ననఘుం డాద్యుండు పురుషోత్తమాఖ్యపురపు 

శ్రీజగన్నాయకుండు సమా(శితనిధాన 

మాదరంబున నిట్లని యానతిచ్చె. తి 


200 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


ఆరయ రామంపెగ్గడ కులాగ్రణి గంగయమంత్రిజగ్గ! మా 
పేరిటివాండ, వెప్పుడును బ్రేమ ఘనంబగు మాకు నీపయిన్‌, 
గౌరవలీల నీవు సమకట్టిన మేలిమి కావ్యసార మిం 

పారంగ మత్సమర్పణము నన్వహతకీర్తిగం జేయు నావుడున్‌. శ 


మనమునం బ్రమోదాయత్తుందనై యిట్లని వితర్మించితి. ర్‌ 


జననుతులౌ కవీశ్వరుల సత్యృతిసారము కావ్యసార వ 
ర్దనమని చేసి నీలగిరినాథునికర్పణ సేయుటొప్పుం జ 
క్కృనిపదియాజువన్నెకనకంబున వాసన కమ్మకస్తురిన్‌ 
గనదురు కాంతియున్‌, జెజకునన్‌ ఫలమబ్బుట భాగ్యమేకదా! 6 


అని కృతనిశ్చయుందనై జగన్నాథదేవకరుణాసుధాసారంబునం గావ్యసారం 
బొనరింపం బ్రారంభించి మదీయవంశావతారం బభివర్ణించెద. //7 


తన ప్రభుత్వము దేవతాప్రభుత్వమున కం 
తయు నొప్పు వేయు నేత్రములవానిం, 
దన లావుననె భూతధాత్రీతలంబెల్లం 
దలం బూనుకొను వేయుం దలల వానిం, 
దన పేరుం దడవిన జనులపాపౌాఘముల్‌ 
మద్దించు వేయునామముల వానిం, 
దన మూర్తి త్రిభువన తమస మౌలసనంగం 
దఠిమెడు వేయుంబాదముల వానిం, 


దనదు కూరిమిసుతునింగాం గనిన వానిం 

దరమె వర్ణింప సంతతోదారకీర్తి 

ననుపమ జ్ఞానమూర్తి దయానువర్తి 

భవ్యగుణఖనిం గశ్యపబ్రహ్మమౌని. 8 


ప్రబంధరత్నావళి 201 


ఆ మౌనీంద్రుశుభాన్నయప్రకట దుగ్భాంభోధిశుభ్రాంశుం టౌ 
రామ(పెగ్గడగంగరాజునకు విభ్రాజద్యశస్సూర్తి వ 
ల్లామాత్యుండుదయించి కాంచె నురు భవ్యాకారులన్‌ బేర్మి రా 
మామాత్యాగ్రణి గంగరాయని సముద్యదృంధు మందారులన్‌. 9 


అంద([గ్రజుందు. 10 


దండెగు(?) పత్తిపాటిపురధాముండు వల్లన రామమంత్రి తా 
నిండినవేడ్మ నార రథినీపతి వీరమనున్‌ వివాహమై 

కొందయ తిమ్మమంత్రిమణికోవిదులం గనియెం (బ్రసూన కో 

దండ జయంతతుల్య సముదంచిత రూపవిలాసవంతులన్‌. గే 


తదనుజుండు. 12 


శరనిధికన్యకామణిని శౌరి వరించిన సొంపునన్‌ మనో 
హరగుణశాలి గంగసచివాగ్రణి సమ్మతిం బెండ్లియాడె నా 
హరితపవిత్రగోత్రుడగుంనబ్బురిలింగనకూర్మిపుత్రి సు 

స్థిరగుణధాత్రిం జానమ నశేషశుభాంచితగాత్రి నుర్వరన్‌. 18 
సతతము సజ్జనార్ధిబుధసన్నుతులై విలసిల్లునట్టి దం 

పతులకు నుద్భవించితిమి పంకజనాభకృపాసమృద్ధిచే 

ధృతి నమరాద్రితుల్యులగు తిమ్మయవల్లయలున్‌ సమున్నత 

స్టితిం గవిమిత్రబాంధవవిధేయుండ జగ్గనమంత్రివర్యుండన్‌. స్త 
అంద([గ్రజుందు. 15 
భారద్వాజ నితాంతగోత్రుండని చెప్పన్మించు నాదాతెపల్‌ 
సూరామాత్యునిపుత్రి నమ్మనను సంశోభాంగి(?) నుద్వాహ మై 
సారోదారుండు తిమ్మమంత్రి గనియెన్‌ సత్పుతక్రునిన్‌ వేంగనన్‌ 
గారామొప్పంగం గొండమంత్రిమణి నా గంగయ్యచానార్యులన్‌. 16 


202 


లబ్‌ 


లబ్‌ 


ప్రబంధరత్నావళి 


తదనుజుండు. 1/ 


లలి భరద్వాజగోత్రుం డౌ వెలంగలేటి 
కొండనామాత్యశేఖరు కూర్మిపుత్రి 
వసుధ రామాంబం బెండ్లియై వల్లమంత్రి 
మదనసమమూర్తి సింగనామాత్యుం గనియె. 18 
శాశ్వతవిక్రమైశ్వర్య సంపదలందుం 

గపికేతు, వృషకేతు, గరుడకేతు, 
భుజబలకారుణ్య భూరిప్రతిజ్ఞల 

బలరాము, రఘురాముం, బరశురాము, 
సత్మార్యవితరణ సౌందర్యములయందుం 

బాణుం, బన్నగబాణుం, బ్రసవబాణు, 
ఘనతరమానసకాంతి పెన్నిధులందు 

రారాజు, ద్విజరాజు, రాజరాజు, 
సాటిసేయంగం దగుం జతుర్జలధి వేష్టి 
తావనీచక్ర రాజసభాంతరముల 
రమ్యతర భాగ్యగుణశాలి రామ్యపైగడ 
మంత్రిగంగయవల్లనామాత్యవరుని. 19 
తదనుసంభవుండు. 20 


శ్రీ పెదపాటిపురీ బాలగోపాల 
కృష్ణప్రనాదిత శ్రీల వెలసి, 

ఘనవైష్టవమతజ్ఞ కందాళతిరుమలా 
చార్యకృపాకటాక్షమున నలరి, 

కావ్యలక్షణలక్ష్యగణితాదిసత్మళా 
ప్రజ్ఞావిశేషవైభవము గలిగి, 


ప్రబంధరత్నావళి 203 


రాజవిద్వత్సభా రసికబాంధవ మాన 
నీయ ధర్మాచార నియతి మెజసి, 


మల్ల ప్రెగ్గడవీరనామాత్యపుత్రి 

రామ నభిరామగుణధామ రామనామ 

కామినీమణిం బెండ్లియై ఘనగ్భహస్థ 

మహిమం జెలువొందుజగ్గనమంత్రివరుండ. బే 
షష్ట్రంతములు 

శ్రీరమణీ రమణునకును 

నారదశుకజన సనక, నలినాసన హృ 

న్నీరజనిరతోపాసన 

కారణపదకమల యుగళ కలితాకృతికిన్‌. 22 


ఏను విన్నవింపం బూనినప్రబంధరత్నాకరంబునకు వర్ణనాక్రమం 
బెట్టిదనిన నారాయణస్తుతియు, శంకరప్రభావంబును, ద్రిపురవిజయాఖి 
రామంబును, నర్థనారీశ్చరంబును, హరిహరాత్మకంబును, బ్రహ్మస్తుతియుం 
(ద్రిమూర్తిస్తుతియు, లక్ష్మీ గౌరీ సరస్వతీ ప్రభావంబును, నష్టదిక్సాల 
కాదిదేవతా ప్రార్ధనంబును, వినాయక షణ్ముఖ మైలారగుణోత్మర్షయుం, 
జంద్రాదిత్యులప్రభావంబును, వైనతేయ శేష వ్యాసవాల్మీకసుకవి 
ప్రశంసయుం, గవిత్వలక్షణంబును, గుకవినిరసనంబును, మన్మథ 
విభమంబును, బురవర్ణనయుం, (బబాకారపరిఖాప్రాసాదధ్వజసాల 
భంజికా గోపురదేవాలయ గృహవిలసనంబును, (బ్రహ్మక్షత్రియవైశ్య 
శూద్రజాతివిస్తారంబును, విపణివిభమంబును, బుష్పలావికాభిరామం 
బును, వారాంగనావర్జ్దనయుం, బామరభామినీచతురతయుం, జెంచెతల 
యొప్పును, బుణ్యాంగనాజనవిశేషంబును, నుద్యానవనసరోవరచయ 


204 


ప్రబంధరత్నావళి 


సుభగంబును, మలయమారుతంబును, గజాశ్వ పదాతివర్గవిలసితం 
బును, (1.ఆ.), నాయకోత్మర్నము, సభావర్ణనయు, నృత్తగీత వాద్య 
సాహిత్యసమంజసంబును, నాశీర్వాదంబును, నీరాజన విధానంబును, 
ఛప్పన్నదేశంబుల నామంబులును, రాజ్యపరిపాలనంబును, స్రీవర్దనము, 
నవలోకంబులును, నన్యోన్యవీక్షణంబును, దశావస్థలును, స్తీ 
పురుషవిరహంబులును, విరహ భభ్రాంతియు, శిశిరోపచారంబులును, 
సభఖీవాక్యంబులును, మన్మథ చంద్రాది ప్రార్ధనంబులును, దద్దూషణం 
బులును, వైవాహిక పతివ్రతాలక్షణంబులును, నభ్యంగవిధియును, 
సూపకారవిరాజితంబులును, విషనిర్విషవిశేషంబులును, భోజనమజ్జన 
తాంబూలాదులును, గేళీగృహంబులును, సురతప్రకారంబును, సుర 
తాంత్యశమంబును, సంతానవాంఛయు, గర్భలక్షణంబును, 
బుత్రోదయంబును, బాలెంత లక్షణంబును, బాలక్రీడయు, శైశవంబును, 
యౌవనప్రాదుర్భావంబును, సాముద్రికంబును, (2 ఆ.), రాజనీతియు, 
సేవకనీతియు, లోకనీతియు, సుజన ప్రవర్తనంబును, గుజనవ్యాప్తియు, 
నన్యాపదేశంబులును, సూర్యాస్తమానంబును, సాంధ్యరాగంబును, 
సాయంకాలసమీరణంబును, దీపకళికావిధానంబును, విదియచందురుని 
చందంబునుం దారకావర్ణనంబును, జ(క్రవాకవియోగంబును, 
విటవిడంబన లక్షణశృంగారంబులును, విటలక్షణంబును వేశ్యా 
లక్షణంబును, గుటీ వేశ్యాచేష్టలును, వేశ్యామాతృప్రగల్భంబులును, 
భద్రదత్తకకూచిమారపాంచాల లక్షణంబులును, జిత్తినీ, హస్తినీ, శంఖినీ, 
పద్నినీ జాతిప్రకారంబును, బాలా యౌవనా ప్రాధఢాలోలా లక్షణంబులును, 
గూటటప్రకారంబును, రతివిశేషంబును, రతివర్జనంబును, గళాన్థ్ధాన 
విశేషంబులును, బ్రణయ కలహంబును, నందుం గూర్శి గలుగుటయు, 
నంధకారంబులును, నిశివిడంబంబును, జారసంచారలక్షణంబులును, 
చంద్రోదయంబును, జంద్రకిరణలాంఛన చంద్రికా విభమంబులును, 
జకోరికా విభమంబును, జకోరికా వివారంబును, వేగుజుక్క 


ప్రబంధరత్నావళి 205 


పొాడుచుటయును, గుక్కుటారవంబును, జంద్రతారకాస్త మానంబులును, 
(బ్రత్యూషంబును, బభాతమారుతంబును, నరుణోదయంబును, 
'బబ్రభాతరాగోదయంబును, (మూందడవ యాశ్వాసము,, మధ్యాహ్న 
సూర్యవిడంబంబును, గ్రీష్మ వర్నాశరద్ధేమంతశిశిర వసంతర్తువర్ణంబు 
లును, వనవిహారంబులును,దశదోహదంబులును, నళికోకిలకీరహంస 
విరావసంచారలక్షణంబులును, జలకేళియు, వస్ర్తాభరణ వర్ణనంబును, 
మధుపానసిద్ధపురుష ప్రభావంబును, యోగినీప్రభావంబును, ద్యూత 
లక్షణంబును, మృగయావినోదంబులును, మృగలక్షణంబులును, 
సము(ద్రవర్ణనంబును, దల్లంఘనవిధంబును, సేతుబంధంబును, 
నదీవర్ణనంబును, బుణ్యక్షేత్రప్రభావంబును, వ్రతమాహాత్యంబును, 
గిరివర్ణనంబును, నారదాగస్యాది మవార్నిప్రభావంబులును, 
వైరాగ్యయోగతపో లక్షణంబులును, దపోవివ్నంబును, దేవతా 
ప్రత్యక్షంబును, దందయాత్రయు, శంఖఖేదీ రవంబులును,గుణధ్వనియు, 
రథాస్రవేగంబులును, బాణపాతంబును, బ్రతిజ్ఞయు, వీరాలాపంబు 
లును, దూతవాక్యంబులును, హీనాధిక్యంబులును, రణ ప్రకారంబును, 
మల్లయుద్ధంబును, రణభయంబును, రణాంత్యంబును, లోభ 
దైన్యగుణంబులును, మనోవ్యధయు, ధనిక దారిద్ర్య క్షుధార్తిక 
లక్షణంబులును, రోదనంబును, శకునంబును, స్వప్నఫలంబును, 
దిగ్విజయంబును, ధర్నోపదేశంబును, శృంగారంబును, భావ విస్తారంబును, 
గీర్తియు, భూభరణంబును, గాంభీర్యధైర్యగుణంబులును, దానవిశేషంబు 
లును, ధాటీచాటుధారావిశేషంబులును, బరోక్షంబును, గల్పితకల్ప 
వల్లియుం, జక్రికా నాగ పుష్ప ఖడ్గ గోమూటత్రికా మురజాదిబంధంబు 
లును, బాదగోపన పాదభమక పంచవిధవృత్త చతుర్విధ గర్భకందవృత్త 


206 ప్రబంధరత్నావళి 


పంచపాదవృత్తంబులును, నిరోస్ట్రంబును, ద్వక్షరియును, నవరసోత్పత్తియు 
ననువర్ణనంబులుం గలుగం గవీంద్ర కావ్యనామంబులతో వివరించెద. 


౫ ఏ 2 
అనుబంధము - 2 
పెదపాటి జగన్నాథకవి మాత్రమే యుదాహరించిన కవులు, కావ్యములు: 


1. అప్పన్న - చారుచర్య; 2. ఎజ్జియ (కూచిరాజు) - కొక్కోకము, 
సకల పురాణసారము; ౨. ఎజ్టాపెగడ (పెదపాటి) - కుమారనైషధము, మల్సణ 
చరిత్రము;* 4. కేతన (మూలఘటిక) - ఆంధ్రభాషాభూషణము, దశకుమార 
చరిత్రము; 5. కొండయ (బొడ్డపాటి) - చాటువు; 6. కొమ్మయ్య (నిశ్ళ్శంకుని) 
- శివలీలావిలాసము; 7. గౌరనకవి -- నవగ్రహస్తవము; 8. చంద్రమౌళి- 
హరిశ్చంద్రకథ; 9. చౌడయ్య (గంగరాజు)-సాము[దద్రిక శాస్త్రము; 
10.త్రిపురాంతకుండు (రావిపాటి) - తారావళి;* 11. తిమ్మయ్య (ముక్కు 
పారిజాతాపహరణము; 12. దుగ్గన (దగ్నంబల్లి)-నాసికేతోపాఖ్యానము; 
13.ధర్మయ (చరిగొందు - చిత్రభారతము; 14. నరసింహభట్టు (ఆమదూరి) 
- షోడశ రాజచరిత్ర; 15. నన్నిచోడండు - కళావిలాసము, కుమారసంభవముఖ* 
16. పెద్దన్న (విన్నకోట) - కావ్యాలంకారసంగ్రహము;* 17. పేరయ్య (బొడ్డపాటి) 
-  అనంతమహత్త్వము, చాటువు, పద్మినీవల్లభము, మంగళగిరివిలాసము, 
శంకరవిజయము, సూర్యశతకము; 18. పోలమరాజు - పర్వతపురాణము; 
190.బసువయ (అంగర) - ఇందుమతీ కల్యాణము; 20. బసువయ్య (తులసి) 
- సావిత్రికథ; 21. మల్లయ్య (నంది) - మదనసేనము; 22. మల్లయ (నంది) 
సింగయ (ఘంట) - ప్రబోధచంద్రోదయము;* 23. మల్లయ (నండూరి) 
హరిదత్తోపాఖ్యానము, 24. మల్లయ (ప్రాదకవి) - రుక్మాంగదము; 25. మల్లయ 


ప్రబంధరత్నావళి 207 


(మద్దికాయల) - రేవతీపరిణయము; 26. మల్లయ (మాడయగారి) - 
రాజశేఖరచరిత్ర* 27. మల్తుభట్టు (ఘటసాసి) - జలపాలి మహత్యము; 
28. మాధవుండు (ఫణిదవు) - ప్రద్యుమ్న విజయము; 29. ముత్తరాజు (నెల్లూరి) 
పద్మావతీకల్యాణము; 30. రామరాజు (ఎలుకుర్తి)-రామలింగశతకము; 
31.రామలింగయ్య (తెనాలి) - కందర్పకేతువిలాసము, హరిలీలావిలాసము; 
32.వల్లభరాయండు - వీధినాటకము; 33. శేషనాథుండు -పర్వతపురాణము; 
34. శ్రీనాథుండు - వల్లభాభ్యుదయము; 35. సర్వన్న (మలయమారుతము) - 
(షవ్ఫన్మంధము);*36. నింగయు (ఏర్చూరి) కువలయాశ్వచరి(త్ర, 
భాగవతము(షస్టస్మంధము) 37. సింగయ (మదికి-వాసిష్టము);* 38. సూరయ్య 
(కంచిరాజు)- కన్నప్పచరిత; 39. సూరయ్య (నూతనకవి) ధనాభఖిరామము;* 
40. సోమయ్య (దామరాజు) - భరతము; 41. సోమయ్య - (శెదపాటి - 
అరుణాచలపురాణము, శివజ్ఞానదీపిక; శల సోమేశ్వరుండు (పాలపర్తి); 
43. హరిభట్టు ఉత్తరనృసింహపురాణము, కామందకము, నీతిసారము 
పంచతంత్రము. 

ఆంధ్రసాహిత్య పరిషద్దంథ సంధాతమాత్రమే యుదాహరించిన కవులు, 
కావ్యములు: 


1. అథర్వణాచార్యులు - భారతము; 8. అనంతుండు-ఛందస్సు; 
3.అన్నమరాజు (కానుకొలను),-అమరుకము; 4. అన్నమయ్య గారు (తాళ్ళపాక) తే 
తిరువేంకటేశ్వరశతకము; 5. ఎజ్టాపెగడ-హరివంశము;* 6. కేతన-- 
కువలయాశ్వచరిత్ర; 7. కొమ్మయ (నిశళ్ళ్శంకుని)-వీరమాహేశ్వరము; 
8.గంగాధరుండు (కాకమాని)--బాలభారతము; 9. గణపయ (రాయసం)- 





1. ఈ కవి యుదాహరించిన పద్య మే గ్రంథములోనిదో? 


208 ప్రబంధరత్నావళి 


సాగంధికాపరిణయము; 10. చికయ (చందలూరి) నాసికేతోపాఖ్యానము; 
11.తిప్పరాజు (కుడిచెర్ల)-కాంచీమాహాత్యము; 12. తిమ్మయ (కుంటముక్కల)- 
శ్రైవాచారసం[గ్రహము; 13. దుగ్గన(దగ్గుంబల్లి) శివకాంచీ మాహాత్యము, 
14. దేచిరాజు-రాపరిది; 15. దేవరాజభట్టు-హరిశ్చంద్రకథ; 16. నాగనాథుండు 
(పశుపతి)-శ్రీ విష్ణుపురాణము; 17. పద్మకవి-జినేంద్రపురాణము; 18. పెద్దన్న 
(అల్లసాని) -మనుచరిత్రము;* 19. పోతరాజు- బేతాళపంచవింశతి; 
20. భీమన్న! 21. మారన - మార్మందడేయపురాణము;* 22. ముద్దమరాజు 
(రెడ్డిపల్లె) అష్టమహిషీ కల్యాణము; 23. రామయ్య (వాసిరాజు)- బృహన్నార 
దీయము; 24.రామయ్య (ఆం(ధ్రకవి) - విష్ణుకాంచీమాహాత్యము; 25. వీరయ్య 
(పోతరాజు)- త్రిపుర విజయము; 26. వీరయ్య (పిల్లలమళట్జి) - పురుషార్థసుధా 
నిధి, శాకుంతలముః* 27. శ్రీ గిరన్న (చెనమల్లు)-శ్రీరంగమాహాత్యము; 
28. సర్వదేవుండు-ఆది పురాణము, విరాటపర్వము; 29. సిద్ధనపెగడ- 
శాకుంతలము; 80. సోమయ(పెదపాటి) - త్రిపురవిజయము; 31. సోముండు - 
వసంతవిలాసము, ఇంద్రసేనము, పురాతనచరిత్రము, రంగనాథశతకము. 


ఇర్వురు నుదాహరించిన కవులు, కావ్యములు 


1. అమరేశ్వరుండు-(చిమ్మపూండి-విక్రమసేనము. (11, 12, 13, 
14, 15, 16, 17,19, 20, 21, 23, 24 25, 27, 28, 29, 30, 31, 32, 
33, ౩4, 35, 386, 87, 38, 39, 40, 41, 42, 45, 46, 47, 48, 49, 
51, 52, 53, 55, 56, 57, 58, 59, 60, 61, 62-ఆం.) (18, 26, 43, 
4క్క 50, 54-జ) (22, 63-౪ఇ), 2 ఎజ్టాడైగడ-నృసింహపురాణము* 8. 





ర్న పద్యసంఖ్య 481 (నూతన సంఖ్య 486) జగన్నాథ్రకవి కంచిరాజు సూరయ్యదిగా 
నుదహారించినాడు. “భీమకవి దశావతారపద్య” మని ఆం.సా.ప. గ్రంథసంధాత. 


ప్రబంధరత్నావళి 209 


కసవరాజు (తేళ్లపూండి'--కళావతీశతకము. (93-ఆం.) చూ.పు. 21 ప. 93) 
(94-౪ఇ), 4. కేతనప్రెగడ (భాస్కరుని) - కాదంబరి. (96-జ) (97-౪), 5. 
గంగరాజు (చిరుమూరి) - కుశలవోపాఖ్యానము. (116-ఆం.) (117-జ.), 
6 చౌడయ్య (గంగరాజు-నందనచరిత్ర. (147, 148, 149, 150, 151-ఆం.) 
(145, 146-జ), 7. జక్కన (పేరమరాజు) -విక్రమార్శచరిత్ర*, 8.తిక్క్మన- 
విజయసేనము. (153, 157-ఆం.) (152, 154, 155, 156, 158, 159, 
160-జు:- ఉత్తరరామాయణము, 9. త్రిపురాంతకుండు (రావిపాటి)- 
అంబికాశతకము. (168, 169-ఆం.) (170-జు ఉదాహరణము (171-౪ఇ) 
10. నన్నయ్య-భారతము;* 11. పెద్దిరాజు (పొన్నాడ) - ప్రద్యుమ్న చరిత్ర. 
(206-ఆం.) (189, 190, 191. 192, 199, 194 195, 196, 197. 
1908, 199, 201, 202, 2093, 204, 205, 207, 208, 209, 210.జ..) 
(200౪), 12. 'పెమ్మన (భావన)-అనిరుద్ధచరిత్ర. (211 మొదలు 221 వజకు, 
౨2౩, 224, 226-229, 231-236, 238-244, 246-262, 
265-273-ఆం.) (222, 280, 245-జ.) (925, 28, 263, 264--ఇ.), 
13. పోతరాజు (బమ్మెర) - భాగవతము;* 14. భాస్మరుండు - రామాయణము;ో, 
15. భైరవుండు (పోతరాజు) - శ్రీరంగ మాహాత్యము;* 17. ముమ్మయ 
(జైతరాజు) - విష్ణుకథానిధానము (865, 368, 369, 3871, ౩72, 3878, 
375, 877, 877 (ఎ), ౩79, ౩80, 381, ౩85, 88/, 3888, ౩89, 891, 
892, ౩౨98, ౩98, 402, 408, 405, -ఆలం) (3867, 374, 376, 3738, 
882, ౩88, ౩90, ౩94, 395, ౩96, 399, 400, 401, 404, 406, -జు. 
(366, 870, ౩84, 388, ౩9-ఇ.) 18. రంగనాథుండు (408-ఆం) (407, 
409-జ), 19. వీరయ్య (పిల్లమళ్జి) - శాకుంతలము;* 20. సింగయ (మడికి) - 
పద్మపురాణము;* 21 సోమయ (పెదపాటి) - కేదార ఖండము, (499, 500, 
501, 504, 505, 506 ఆం.) (499, 502, 5093, జ.), 22. సోముండు 


210 ప్రబంధరత్నావళి 


(నాచిరాజు) - ఉత్తరహరివంశము;*, గ్రంథనామము కర్పనామము తెలియరానివి. 
(524, 527-533, 535, 538 - 549, 551, 552 554 - 560, 562 -- 
567, 569, 571 - 578, 580 - 58383, 585, 587 -597-ఆం.) (525, 
526, 534, 536, 550, 5583, 561, 568, 570, 579, 584, 586. జు. 





ఈ గుర్తు గల గ్రంథములన్నియు ముద్రితములు 


ఆం. = ఆంధ్ర సాహిత్య పరిషద్దంథ సంధాతచే నుదాహృతములు. 
జ. = జగన్నాథకవిచే ను దాహృతములు. 
ఇ. = ఇర్వురచే నుదాహృతములు. 


(అనుబంధము-2 న గల పద్యసంఖ్యలన్నియు ప్రథమముద్రణము 
ననుసరించినవే. - ప్రకాశకులు) 


ప్రబంధరత్నావళి పద్యానుక్రమణిక* 


అంగయుక్తంబుగా 
అంగిటిగాలమాపదకు 
అంగిరస భార్గవు 
అంతంతం గబళింప 
అంద([గ్రజుండు 
అంద([గ్రజుండు 
అంబరసీమ 
అంబుధులాలవాలము 
అంభోజాసన 
అక్మమలాక్షి 

అఖిల లోకానందుడగు 
అజ్ఞాన ప్రబలాంధకార 
అట యుధిష్టిరు 

అడరి సరోజరాగ 
అడియాసలేకొల్పి 
అడుగుల్‌ ముప్పదియారు 
అతిమాధుర్య 
అటభ్రిమునికంటి 
అత్రిమునీశ్వరుండు 
అదలని తేరు 

అదె కైలాసము 


493 
3866 
220 
1934 
అను. 10 
అను. 15 
4858 
184 
శ12 
శ్త2'/ 
5438 
585 
119 
290 
"78 
489 
544 
850 
౩4/7 
409 
శ 





(పద్యసంఖ్య) 
అన్నగరంబు 
అన్యదేశమెల్ల 
అనికృత నిశ్చయుడనై 
అనిలోద్దూత 
అన్నిదినంబులు 
అనుచువినుతించు 
అపుడు తానావసానంబు 
అభినవములైన 
అభిషేకోత్సవలీల 
అమరనాయకు 
అమరులమృతాబ్టి 
అమితధ్వాంతత 
అమృతంబులోని 
అమృతమువంటి తల్లి 
అమృతాంశుబింబము 
అమృతోపమానంబు 
అరయకమున్ను 
అరయంగ బూర్వ 
అరయగలోకబాంధవుడ 
అరవిందప్రియవాది 


అరిమానసంబులు 


318 
529 
అను 7 
545 
215 
అను-3 
340 
216 
ఐ21/7 
546 
54/7 
176 
193 
367 
845ఎ 
138 
548 
298 
3807 
314 
154 


212 


అరిసెలు 

అరుణ జటాచయంబును 
అరుణ పుష్పావలి 
అరుణ మణిదీప్త 
అరుణస్స్ఫూర్తి 
అరుణుండు కిరణము 
అర్జున ప్రీతియు 
అలకలుతేంటి 
అలకలును ముద్దు 
అలరులపాన్సు 
అలరెదురెప్ప 
అలసత టొంకు 
అల్లన దొండ 
అలికలిత 
అలికులమెల్ల 
అవ్యాయామపురారు 
అసదృశసర్వ 
అసమవసంత 
ఆంధ్రకవిత్వతత్వ 
ఆ కంజానన 

ఆ కరివేల్పుసామి 
ఆడగంగెంజెడల్‌ 
ఆడెన్‌దాండవ 
ఆదిబ్రహ్మముఖాళి 


ప్రబంధరత్నావళి 


// 
8686 
12 
165 
తేల్‌ 
528 
2186 
18 
869 
క! 
"/ర్త 
137 
155 
15 
"75 
194 
2/0 
219 
120 
93౩ 
తత్ర 
8/1 
౩/72 
త/0 





ఆదిమశక్తి యీతరుణి 
ఆదిమూర్తిమహాలక్ష్మి 
ఆనందాశ్రులనగ్ని 

ఆ ప్రదోష 

ఆ పూర్ణ శంఖపద్మ 
ఆమని టెంకి పట్లు 

ఆ మౌనీంద్రు 
ఆయువగ్గలముగా 
ఆరగ బండి 
ఆరయజీవనంబమృత 
అరయ రామ ట్రెగ్గడ 
ఆ రాజాస్యలు 
ఆలఘృతంబువేడి 

ఆ లజ్ఞావతి 

ఆ సాయ మాప్రభాతము 
ఆహా కావ్యము 
ఇంటింటంబింతామణు 
ఇంద్రప్రస్థంబను 
ఇంద్రమణిజాలక 
ఇందుల నున్న 
ఇక్షురసాబ్దినీరు 
ఇగముచేనంబరంబెల్ల 
ఇతవులయందు 
ఇరవున గోపురాగ్రములు 


172 
520 
549 
2883 
318 
291 
అను 9 
378 
384 
550 
అను. 4 
551 
432 
121 
221 
837/5 
299 
122 
1283 
800 
468 
222 
195 
552 


ఇజియు కుచంబుల 
ఇట్టీ పాపయి 

ఇరులు దర్పము 
ఇరువదియారు వీక్షణము 
ఇలకు నుపేంద్రుతో 
ఇష్పాసక్రకచాది 
ఈకలు నల్లనైన 
ఈగల్వోలె 
ఈశుచేగాంచి 
ఉచ్చైళ్ళవంబును 
ఉడుపథంబను 
ఉదడురాజు కొలువు 
ఉత్తుంగ కర్మశ 
ఉత్సాహ ప్రభు 
ఉదయరాగమించించుక 
ఉదయస్తంభము 
ఉదయార్మరుచి 
ఉదరంబు దర్భురోదర 
ఉప్పరంబెగయంగ 
ఉరగవధూజనంబులు 
ఊకరల్‌ గొట్టక 
ఎంతయురాజుతోడి 
ఎడపక దివ్య 
ఎనిమిది రూపంబు 


ప్రబంధరత్నావళి 


16 

య 
౨2౩ 
శరి/ 
196 
416 
558 
ఐ9/ 

76 
ఐదిడ్ష 
433 

//// 
376 
156 
554 
8086 
225 
షేత్తడ్త 
౨26 
316 
837 
శీత్రెడ్త 
351 
103 





ఏచితలిర్చి గొప్ప 
ఏటి మహానుభావుడు 
ఏను విన్నవింపన్‌ 
ఏపునం జెలరేగి 
ఒంట మోహమున 
ఒక యొనిమిదడంగె 
ఒనరంగం గమలంబు 
ఓజుచేముట్టక 

ఓ లక్ష్మీపతి! 
కంథాధారులు 
కక్షకటిస్మంధకు 
కచధరకృష్ణ 
కటకండదూయన 
కటివదకాడ 

కఠినమై 

కడగి ఎక్కడనైన 
కడలుబేతు 

కడిది యుద్ధంబుల 
కడు నిడుదయు 
కదలదు తేరు 
కదళలికాకాండ 
కనకంబుల్‌ వెదచల్లు 
కనకభూధర 
కనియెన్‌ దుర్గమ 


213 


555 
48365 
అను. 22 
18 

64 
బరిడ్త 
524 
త1ే0 
3778 
586 
504 
948 
345 బి 
[19 


100 
556 
104 
145 
8/9 
55 
58 
166 
55585 


214 


కని రా బ్రహ్మాచ్యుతా 
కనిరుగ్రగ్రాహ 
కన్నియ రూపుగోరు 
కన్నుగవగాటుకయు 
కపిలజటాజూట 
కపిలవర్ణము గోవు 
కమనీయ చిత్ర 
కమనీయ వప్ర సంకలిత 
కమల కోరక 
కమలజ కృష్ణా 
కమలజాందంబులు 
కమలజు తమ్ముడు 
కమలాకర స్ఫూర్తి 
కమలిని యించుకేని 
కమలినీకాంత 
కమ్మలు నటియించు 
కరధక్మారవ 
కజికుంజీకటుల 
కరిముఖుండు 
కరుణ దలిర్ప 
కలకంఠమదకీర 
కలిగిన పూతయున్‌ 
కలమవన 
కలయంగ 


ప్రబంధరత్నావళి 


105 
559 
508 
560 
4ర్‌5్‌ 
ష/1 
197 
27/7 
81/ 
880 
106 
381 
౨285 
561 

20 
882 
383 
107 
228 
8186 
568 
562 
ఐ29 

బి1 





కలయంగాడ్పున 
కలసి యొకళ్ళొకళ్ళు 
కల్పాంత వారి 

కల్పిత మణి 
కవగూడి నదక 
క్షయకాలంబున 
కాంచన బహువిధ 
కాంత నితాంత 
కాంత! నీ మోము 
కాంతులం జూపట్టు 
కాటుక చేతులున్‌ 
కామిని చంద్రు జూచి 
కారణమేమి 
కాలధనంజయుందడు 
కాలాగరుకుంకుమ 
కాశకర్పూర 

క్రాలుం గన్నులు 
క్షామక్షామము 
కిసలయ కదళి 
క్రీడాలోలత 

కురులు తుంపెసలాదడ 
కురులు వ్రాయుటయు 
కురువింద వజమయ 
కులకుధరాపహాసి 


198 

"786 
108 
230 
518 
56 
త్త్షే/ 
291 
564 
280 
854 
428 
483 
436 
460 
453 

ఐర్‌ 
235 
157 
125 
584 
146 

7/9 
292 


కులమున బలమున 
కులశ్రైలంబులలో 
కువలయకమలా 
కుసుమంబుబోలి 
కుసుమకోదండుడు 
కుసుమశరాలి 
కూదడెడు వెండ్రుకల్‌ 
కెంజాయ జదముడి 
కేలి దెప్పము 
కైవారమొనరింతు 
కొండంతహేమకోదండంబు 
కొనియెదమన్న 
కొమరువెన్నాల 
కొమ్మును దొండమున్‌ 
కొలదికి మీర 

కోట తనర్పు 
కోటలతుద మకర 
క్షోణీనభంబులు 
ఖంజన నేత్ర 

ఖంద ఖండంబుగ 
గంగాఫప్రవాహంబు 
గందపాళికలును 
గంధర్వాత్మజ 

గజ కచ్చపంబు 


ప్రబంధరత్నావళి 


కం 

ఐ22 

90 
౨౨౩౩ 
౨౩4 
565 
1/78 
505 

28౩ 
బి4 
566 
1586 

80 
శీరిడ్త 

బడ 

99 
199 
181 
౨౩6 
౨81 
త26 
5686 

9/7 
416 





గజముల నడలు 
గజయాన మెలగి 
గజ్జపరిద్రొక్క 
గగనలక్ష్మీ 
గబ్బిబేడిసమీలు 
గములగు పద్మా 
గ్రహయుక్తంబై 
గాఢతరకాంతికై 
గిటగిటనగు నెన్నడుము 
గీర్వాణాచలసాను 
గురుకుచకుంభా 
గురులపంపున 
గైరిక మందనంబు 
గొజ్జంగి విరులపై 
గొనయము తమ్మి 
గోపురగోపురప్రతిమ 
గోశతపంచవార్జు 
ఘనపక్షవిక్షేప 

ఘన వప్రోపరిభాగ 
చంచత్‌కేలి 
చందనంబలదిన 
చంద్రఖండములతో 
చంద్రమండములే 
చరమక్ష్మాధరచారు 


215 


286 
200 
569 
319 
352 

9 
5/11 
353 
య! 
159 

ర్క 
237 
320 
5/0 

26 
త్త/ద 
త్తే ్షే 
238 
183 
126 
57/2 
తర్‌ 
2౩9 
ష// 


216 


చరియించువానికి 
చీటికిమాటికిన్‌ 
చీటికిమాటికి వెలువడి 
చెంచెతగుబ్బ 
చెలువములొప్ప 
చెలువుగదుష్మరంపు 
చంకంగొల్లడు 
చంగున దాటు 
చనవున రెండు 
చనుగవబయ్యెద 
చల్లని పండువెన్నెల 
చుక్కల నెయ్యంపుదగవు 
చులుకన 

చూచుట తలచుట 
చూడ్మిమోమున 
చూపులకట్టు 
జంఘాల (ప్రతిభాను 
జడివట్టు పడగలు 
జననుతులౌకవీశ్వరు 
జయనారాయణ 
జలనైర్మల్య 
జ్వలదగ్ని ప్రథమాన 
తంగేడు జెముడుకు 
తగులము పెక్కు 


ప్రబంధరత్నావళి 


506 
240 
538 
354 
బడ్త1 
530 
5838 
త్త్ర్ర/ 
ణ/ 
385 
త'/8 
573 
ర్‌ 
65 
386 
28 
186 
109 
అను. 6 
387 
బడ్తణ 
167 
రే 
ఐ43 





తత్తరపాటుతో 
తదనుజుండు 

వ. తదనుజుండు 

వ. తదనుసంభవుండు 
తనకు బలముకలిగి 
తన జన్మమప్పుల 

తన ప్రభుత్వము 

తన యనురాగాభ్యుదయ 
తనరి రాగిల్లి 

తన రుచిగానివేళ 

తన శాతహేతి 
తనుబట్టివిడువని 
తమకముతోడ 
తమకు ముందజనింక 
తమచూపులొగి 
తమమునుడువ్రజంబు 
తమసౌాభాగ్యము 
తమ్ములబెదిరించు 
తరుణవయస్ముల 
తరుణుండగు 
తరుణుల వీగు 
తజుముదురంతకునైనను 
తజులువడి 
తలకమ్మికొండయు 


459 
అను. 12 
అను. 17+ 
అను. 20 

292 

శ్వీ/డ్వే 

అను. 8 

2/9 

5774 

293౩ 

821 

శ్వ్కేంి 

388 

5/75 

4/5 

461 

485 

456 

29 
80 
160 
శ్వ9్రిడ్త 
81 
5177 


తలపోయగ 
తలిరులుదోచె 
తల్లిదండ్రులతోడి 
తల్లిదం[డ్రులపొందు 
తళతళమను 
తస్మరశత్రు 
తారకజిచ్చిఖండి 
తారామనోరంజన 
తినదే చెట్టలయాకు 
తిమిరభూతము 
తిమిరమంతయుబాసి 
తివిరిరాశికి 
తియ్యవెల్లువమును 
తుహినధాత్రీ 
తృష్ణాతంతు 
తెరయెత్తించిరి 
తెలతెలవాఅ 
తెలుపులదాయ 
తొమ్మిది తునుకల 
తొలిదొలిగోసిన 
తొలిపల్ముముని 
తొడవులు పెట్టి 
తొలుత ముంగిళ్ళ 
దండెగు ప్రత్తిపాటి 


ప్రబంధరత్నావళి 


188 
బిడ్తర్ష 
110 
శీర 
౩41 
576 
495 
తృఐ9 
539 
5/77 
శ్త/9 
6 
3889 
57/56 
న్న 
బ245 
499 
46 
101 
82 
989 
189 
855 
అను 11 





దక్షిణపవనంబు 
దలదవదాతకం 
దళమైన చీకటి 
దానానేకప 
దీనిలోపల 
దీపించు నే వేల్పు 
దేహంబు మిక్కిలి 
దైతేయకాంతల 
దొడ్డముత్తియంబు 
ద్రాక్షాపాకనవీన 
ద్విగుణసరోజ 
ద్విజశు(ూషా 
ధన్యంబై పితృదేవతా 
ధన్యవిభూతి 
ధమ్మిల్లభారముల్‌ 
ధరణీశ ! లవణాబ్బి 
ధరమిన్నుదథిగి 
ధరవియోగుల 
ధర్మభంగము 
ధవళాంగుడగు 
ధాటీధూళియు 
ధారాపాత 
ధూర్జటికోపాగ్ని 
నందిమృదంగరావము 


217 


౩2 
356 
33 
వశ 
9౨8 
462 
102 


146 
త20 
57/9 
201 
బడ్మ// 
2486 

36 

8 
801 

85 
౩22 
౩49 
890 
12/ 
బి49 
త90 


218 ప్రబంధరత్నావళి 

నత నానావని 2 , పడతి కన్నుల 
నన్నయభట్టు 112 ' పడియలలోపల 
నలువగురక్తి 388 | పతి కలిగితానె 
నవకపుందెల్లముగ్గు 357 , పతిచీరలట్టి చీరలు 
నవరుచిపల్లవ ౩4&4& | పదలాలిత్యము 
నానాశాస్త్రవిశారదుండు 525 |, పదపద్మరజమున 
నారాయణునకు బ్రణామంబు 391 | పద్మంబులును 
నిరుపమధర్శస్థితి 4/7 | పద్మరాగప్రభా 
నిర్భరవాంఛా 250 , పదియుంబదియు 
నిలయతమః ప్రతానము 346 | పనివడిపాకశాసను 
నీరజనేత్ర 72 |, పరధన పరాంగన 
నీరనగ్ని 39 , పరపై యొప్పె 
నీరజమిత్రుతో 482 . పరమ వివేక సాగరుడు 
నీరింకదొడగె 440 | పరమార్ధజ్ఞుడు 
నీలాచలాగ్ర అను. 2 | పరముడు కంథర 
నీ వెంత వేడుకొన్నను 3863 , పరిణత ఫణిలతా 
నూజుక్రతువులు 40 | పరిపుల్లహల్లక 
నెజకులయందు 580 |, పరువంపు విరులపై 
నెజవుగావిరియక 41. పర్వత తరునదీ 
నెలతుక చూడ్మి 20౮2  పలుకులయాస 
పగదపుగంబాల 92 | పలుకుల వెడలజ్జ 
పటుచందతాండ 3828 , పలుచని చంద్రికా 
పట్టువడకది 358 , పల్లవాధరతోడ 
పట్టెకంకటి 66 పసిడిక్రామ్మొగులలో 





౨51 
తృణ 
526 
52/ 
507 
1186 
161 
168 
581 
౩24 
162 

తల 
582 
540 

తత 

ర్తేర్తే 
౩42 
203 

67 
588 
5రి4ీ 

తర్‌ 
252 
5585 


పాంద్యకేకయచోళ 
పాంథుల హృదయముల్‌ 
పాటించునెయ్యది 
పాములు హారముల్‌ 
పాయక కన్నె 
పీడనతాడన 

పీనసరోగి 
పుడిసిటిలోన 

పున్నమ చందమామ 
పురగోపుర 
పురనిధిరక్షకునై 
పురవనదౌత్యాపానములు 
పురుహూతవిస్సూర్తి 
పురి విభవము 
పులినంబు తొలుచూలఅ 
పులుగు రాయడు 
పులుసొజ్జచేదు 

పూని తిమిరారు 
పూర్వకవీంద్రులన్‌ 
పూవులప్రోవులై 
పృథుల విశ్వంభరా 
పొంకపుగుబ్బలన్‌ 
పొగకంపు 
పొదడవుగనెల్ల 


ప్రబంధరత్నావళి 


180 

46 
586 
1/75 
ఐ28// 
58 
588 
522 
త్తత్త క్షే 
౨204 
త్వీర్షల 
589 
1286 
802 
103 
క... 

88 
255 
౩92 

త్త 
190 
589 

68 

4రి 





పొదలియొండొండ 
పొలకయ్యంబుల 
పొలుపు వహించి 
పోకులబోయి 
పోడియావగనున్న 
పోలగ నందులన్‌ 
ప్రకటితలీలా 
ప్రజ్వరిల్లుచు నున్న 
ప్రణతాశేష 
ప్రణవపీరఠికనెక్కి 
ప్రత్యగ్రరచనా 
ప్రతిభావిలంఘిత 
ప్రమదవనాంతరంబుల 
ప్రాకారములందు 
ప్రాచీనంబులురత్నకాంతులు 
'ప్రాణంబులెడల 
ప్రాలేయకిరణ 
ప్రాలేయప్రతిసీర 
ప్రియము గూర్చి 
(యమేమముతో 

బంటు తనంబు 
బంట్లున్న పాలెంబు 
బంధూక మెరమించె 
బచ్చెన యోవరి 


అను. 


219 


౨256 
1/79 
257 
325 
469 
3860 

95 
803 


116 

త్త 
496 
253 
తం 
4/6 

50 
139 
516 
బ5డ్క 
590 
త్వ్రి// 
282 
1862 
డం 


220 


బదడబానలంబను 
బలిమిరాహు 
బలుకాపువాకిళ్ళ 
బలుకొజదువోలె 
బవరాన సూతుదై 
బహువర్ణరత్న 
బహువస్తుకయ 
బహువిధ పరిమళ 
బాలముఖేందుబింబ 
బింబంబు హిమధామ 
వీదశచీవిభుండ 
వీరమున బొదలి 
బుధధాత్రీజ వికాస 
బేటంబై ధృతి 
(బ్రాంతియే యింక 
భట్ట నారాయణ 
భర్గభట్టారకు 
భసితంబు వేదోక్త 
భానుశశిమండలంబుల 
భారతివై సరోజ 
భారద్వాజ 

భారవి గాళిదాసు 
భువిదనివోక 
భూమినిందడె 


ప్రబంధరత్నావళి 


591 
51 
528 
581 
514 
205 
206 
140 
592 
326 
809 
327 
541 
593 
207 
52 
శీర్‌డ్తీ 
594 
488 
మే/డ్క 
అను16 
8983 
258 
58 





భూరివిశ్వంభరా 
భమరకావళి 
మందవాఃకణ 
మందారకుసుమంబు 
మందేహదేహ 
మకరందరస 
మకరధ్వజని 
మత్తారాతి 

మత్తాలి సంగీత 
మదనవశీకారమంత్ర 
మదభిన్నకటగళ 
మదమును మందె 
మదవతీ గండూష 
మధుపర్మము 
మనమునబ్రమోద 
మన్మథ దివ్యాగమము 
మరలగ బోదు 
మరుతురగాలయంబు 
మల్లికానవ 
మహనీయతర 
మహిత సన్మార్గ 
మహిమ చెడదు 
మానుగబతి 
మాయపు దుంట 


512 
4986 
261 
519 
328 
259 
ర5్‌డ్క 
129 
౨60౮ 
163 
శీతం 
394 
ర5్‌5్‌ 
62 
అనుర్‌ 
54 
56 
263 
శ13 
169 
521 
164 
5832 
౩29 


మాసరమయ్యె 
మించి కన్నుల 
మించినగతులు 
మిక్కుటపు గాంతి 
మీరిన భద్రనాగముల 
ముత్తాకేకుజముల్‌ 
ముదిమికి మందు 
ముదురుజీకటి 
మెచ్చుడు మెచ్చవచ్చు 
మెజుగు శృంగము 
మెత్తని బంగరు రనప 
మేరు రోహణముఖ 
మొగమును మొగమును 
మొగములు విరి 
మొదలి పుష్పాంజలి 
(మొక్కుల యిక్క 
యుగములువేయు 
రజనీ వధూకర్ణ 
రణరంగంబున 
రతినాథుందను 
రత్నగర్భ గర్భ 

రవి బొంది రాహుచే 
రసికత సోలిసోలి 
రక్షోవధూ వృత్త 


ప్రబంధరత్నావళి 


187 
465 
206 
361 
త్ష/9 

ర్‌/ 
150 
డ్వేర్తేడ్తే 

ర్క 
848 
365 
895 
595 

55 
తం 
135 
తీశర్‌ 
464 
5్‌ఉ2 
1/79 
209 
304 
తంది 
264 





రాగంబులగు 

రాజ కదంబ విరాజితం 
రాజమండల 

రాజిత తేజుడైన 
రాజిత రత్నదర్పణ 
రాజు రాకకు 

రాజులు విక్రమో[గ్ర 
రామకథాసుధారసము 
రాయుచున్న ఘన 
రాలుకారాకుల 

రాసి సహస్రభాను 
లఘుకారి 
లలనల్‌పాడగ 
లలింగావ్యనాటకా 
లలిత లతాంత పల్లవ 
లలితాహంకృతిచేత 
లలిభరద్వాజ 
లసదురఃస్టలమున 
లక్ష్మిగొల్లాపురి 
లాజవిమోక్షవేళ 
లావణ్య రేఖా 
లీలంగాముని 

లేమికి లేత కౌను 
లోకము విరహులకును 


221 


396 
596 


59/ 
యత్తే 
బ9ిడ్ష 
త99 
364 
210 
త23 
త46 


265 
508 
11 
3880 
అను18 
397 
తద 
310 
8ిర5్‌ 
బి12 
598 
599 


220 


వదన వికాస 
వదనాంబుజంబుపై 
వనరుహానన 
వనరుహామోదిని 
వనిత యూర్పులచేత 
వరుడుకెంగేల 
వరుణుందడు కానిక 
వరుణుని శృంగార 
వర్ణిత ప్రాకార 
వలపుల బొమల 
వలపెటువంటిదో 
వలమాన చంపకోత్పల 
వలరాజు వోసిన 
వలిప పయ్యెదలోన 
వలుద కుచంబులున్‌ 
వామనానేకపము 
వారిజ! మీన! 
వారుణీ స్పర్భమున 
వింటిక్రిందటి కొమ్ము 
వికచారవింద 
వికసితంబైన 
విషఘ్నధ్వాంత 
విటసేనపై దండు 
విడిలిన మోవి 


ప్రబంధరత్నావళి 
10 . వినుతమాణిక్య 448 
331 , విపణికోరోయన్న 501 
69 , విరహులకెల్ల సంధ్యపతి 601 
266 | విరిదమ్మి సురటుల 86 
509 | విశ్వంభరాచక్ర త్త్యేత్త 
180 | విషమాస్రునకు 602 
267  వెడవెడగౌగిలించు 400 
268 | వెనుకకుంబోక 401 
143 | వెన్నెల పులుగుల 603 
398  వెన్నెలరూపు 152 
399 | వెలయు కళాధ్యుడైన 604 
447 | వెలయు వెన్నెల 272 
2138 . వెలువెలబారె దూర్చు 606 
"70 , వెలువెలబాటి 605 
500 , వేగుచు వచ్చె 273 
59 | వేదపురాణ శాస్త్రములు తతర 
480 , వేదాదులగు మహావిద్యలన్ని 510 
269  వేలుపుగిడ్డియుం 274 
518  వైరితమస్తమంబడగ 480 
271 వ్యాసుని వాల్ళీకి 502 
151 వ్యాళవిభూషణాళియు 305 
270 | శబ్దశాసన కావ్య శీబిడ్న 
600 | శబ్దార్ధరస 131 
382 | శరనిధికన్య అను 18 





శశిమండలముమీద 
శాత్రవభుజగ 
శాశ్వత విక్రమైశ్వర్య 
శీలము లీల 
శూలికన్నులగెంపు 
శృంగారవిభుడని 
శేష ఫణులకు 
శ్రీకర నవ పుండరీక 
శ్రీ నిత్యాశయమై 
శ్రీపెదపాటి పురీ 
శ్రీ బయల్పడకుండ 


శ్రీమంతుడు గుణవంతుడు 


శ్రీ రమణీరమణునకు 
శ్రీరామాయణకావ్య 
శ్రీరామాస్పదమైన 
శ్రీవామాగృహలిప్త 
త్రీ సిద్ధిరస్తు 
(డుతిసుధాక్ష్మాభక్త 
(శ్రుతులును నిర్జర 
శ్వేతద్వీపము 

సంజ ప్రొద్దున 
సంతతిలేని సంసారంబు 
సంతోషంబున బొంది 
సంసారార్టవ 


ప్రబంధరత్నావళి 


311 
8/7 
అను. 19 
బి14 
458 
402 
481 
అను 1 
శీ04 
అను 21 
88 

191 
అను 22 
182 
403 
3865 
89 
486 
శ2ర్‌ 
405 
295 
384 
463 
188 





సకలదిగేశ 
0౧ 


సరినుప్పొాంగుచు 
సహ్యముగాంచె 
సారధి శతవృద్భు 
సారసరః ప్రతీరవన 
సారాచారవిచారు 
సీమాంతంబున 
సుందరీయౌవన 
సుకవులు పలుకగ 
సుతుదుందటాకము 
సుదతులు దస్సిన 
సురధరము పెక్కు 
సురనిచయంబు 
సురలోన దనరూపు 
సురవాహినీహేమ 
సూర్యునిబోలు 
సేవాయాతవధూ 
సౌవీర మగధ కోసల 


223 


388 
అను 14 
60 
296 
450 
466 
శ4ర1 
607 
1/70 
61 
288 
15383 
2/5 
2/6 
515 
406 
62 
3806 
185 
608 
9835 
తీ0౮/ 
ఖ్ర// 
386 


224 


స్ఫురదురు కర్ణ 
హంసతూలిక శయ్య 
హరగిరి సురగిరి 
హరితురగము 
హరిదాసుని 
హరినిలయంబును 
హరినీలమణి విరాజిత 


ప్రబంధరత్నావళి 

408 | హరినీల రుచిర 

2'78 | హరిమందసమీర 

63 , హరియురస్టలి 

3887 | హరుతలపు 

117 | హారతులిచ్చు వేయిన 
192 |, హేమవర్ణంబైన 

467 | హేమసింహాసనంబెక్క 





న 


3838 
609 
5111 
136 
289 

//1 
312 


